


ఓం 


3 తత్త నారము 








రచించిన విపుల వీఠికా సహితము 


1968 


కృష్టాపతి) కా కార్యాలయము 
పోస్టు బాక్సు 2౫6. 259, పాదరా బాదు-1 


శావీర్రెటు] (వెల: 5/- 





మ 
పౌదళరఠాబాదు 
(పథమ మ్ముదణ: 


Ac 


కృష్టాపతి 9౯ "మస్‌, 
పవాదరా బాదు -]1. 


2000 పతులు 
వెల: ప్రతి రు ర్‌/_ 


వ *శాశనము 

కృష్ణాపతి9క్రా కార్యాలయము 
పో. లా ౨50, 
మాదరాబజాదు-1, 


ఉపోదాత ము 
యు 


బహుల రజనే విక్యోక్సక భవాయ నమో నమః 
(వబల తవసే తత్సంవోరే వారాయ నమో నమః 
ఆననుఖక్ళ తే న_త్త్వస్థితై ౮ పృరాయ నమో నమః 
[వమహాసివదే నిస్తె9నణ్య శివాయ నమో నమః. 


ల 


శివత_త్త్వ సారము అసాధారణ (గ్రంథము. క్రీ), శ, 12 శశాబ్దీలో 
ఈ కావ్య ముద్భవించినది. ఆనాటి స్థితిగ తులను బట్టయు, తతూ్చూర్వము 
శ వమున (పవర్తిల్లిన వీవెర సం|పదాయములను బట్టియు, నుల్లి కార్జున 
పండితుడు దీనిని రచించుట సంభవించినది. తత్పూర్వము కాలాముఖ, 
లకులీశ, (తిక సం|పదాయములు |పషవరర్తిల్లి నవి. పండితునకు వాని యెడ 
నసంతృ ప్తి కలిగియుండును. అంతి యేకాక నాటి బౌద్ద 'జై నమళ ములు 
వైదిక కర్మలు, అద్వైతుల విధానములు, ఆయనకు విరుద్దముగా 
తోచియుండును. కావున నే పండితుడు కొందణను వాదములో 
జయించుటయు, కొందటి సిద్రాంతములను ఖండించుటయు తటస్థం చినది. 


మల్లికార్జున పండితు డసామాన్యవ్య క్తి. (శ్రీతై లమల్లి కార్జున 
జేవుని యనుగవామున జన్మించనా డట. [శీమపాశ్వరుడే ఆయనను 
భూలోకమునకు బంపి నూతన శై వసిద్దాంత [పతిపాదన చేయు. మన్నట్టు 
వతీతి. పండితుడు కోటిపల్తి జేత్రములో జన్మించి ఆరాధ్యచదేవుని 
శిష్యుడై గురువుకడ పై వదీక పొంది, నై వమ త రవాన్యములు 
గహించినాడు. 


పండితుడు ఆంధ దేశమున ఆరాధ్య సంప్రదాయ స్థాపకుడు. 
ఆయన వెద శాస్త్రములు పరించినవాడు. కావుననే ఆ రాధ్యులకు 
(శగుతిస్టృతులందు (పమాణబుద్ది క లదు. గ్భవ్యా సంసన్లారములను వారు 
వేదో క ముగానే నడపుదురు. అంత్య సంస్కారములను ఆబ్దిక |శాద్ద 
మును నూతము ఆగమోక్త్రముగా జరుపుదురు. వీరు కులభేదము 
పాటింతురు. ఆంధ దేశమున ఆ రాధ్యులు లింగ ధారణము చేయుదురు. 


ii 
ఆ కాలమున'శే కళ్లాట దేశమున శ్రి బనవేశ్వరు డను మవోను 
భావుడు వర్ణి రను, బన బేశ్వర సంప చాయమున అబా9హ యులు 
తగ ఛాతనము చేయుదురు. వారు లింగాయతులు., బస వేశ్వర శిష్ట 
లకు వేదాదుల యెడ పమాణ బుద్ది లేదు. వారికీ శివభ కు 
[పధానము. అంధ దేశమున పరము ల్టివానే, 


సవాజముగా శివభ కు కు ౭ న పండితుని యాచారములను నాటి 
సారు రులు ఆకెపించినట్లు తోచును. "తేజస్వి యగు పండితుడు ఉద్దిపుడై. 
వీరభావము వహించి కశిమముగా వీఠమా హేళ్యరు డ య్యెను, 


వై దిక మగు శివభ క్రియు, పౌరాణిక మగు శివభ క్రియు 
కలవు. వానికిని వీరమా హౌళ్యరమునకును భేద మున్నది. శివాశాధ 
కులలో కొందు శాంత చిత్తులు, కొందు ఉ।గులు కలరు. శాంతచిత్తు 
లగు చారి సీధాంతములు, సాధన [పణాళికలు మృదువుగా నుండును, 
ఉగు) లగువారి విధానము ల్యుగము లే, 


శివత త్త్వము నమవోోేన్న తము, అతి పాచీక కాలమునుండియు 
శివమూర్తిని లింగరూపమున అనేకు లర్చించుచున్నారు. విభూతి, 
రు [దాకులు, విల్వవతములు శివభ కులకు ప9తి పదములు, పంచాతవరి 
మంతము ఆత్యంత పనితము. 


ఈ (గంథమున శివపారమ్యము చెప్పబడినది. మంచిదే! కాని 
ఈకవి అదైప్రతపరము లైన వేద వాక్యములకు దె తపరముగా అర్ధము 
చెప్పుట సంభవించినది. వీరు లగువారు రివుడు తప్ప అన్య దై వతము 
“పేరు వినరు. శివమపామకన్న వీరికి అన్య ముండరాదు. శివారాధన 
వలననే జనులు ము కు లగుదురు అని ఏరి విశ్వాసము. 


ఇందు శివనిందకుల సంహారము చెప్పినను, బసవ పురాణమున 
కొందరు శివళ్ల కులు భవులను ( శ్రైవులు కాని వారిని) వధించిన కథ 
లున్నను ఆ తరు వాతి కాలమున వీర వు భిట్టివి నమ్మ తింప లేదు. కాని 
శివుని క్రై మృతినొందు వానికి (వేతకర్మలు చేయ నక్కరళేదు వాని 
బందుగులకు నూతకము లేదు. అట్టవాని మృతిక పండుగ చేసికొన 
వలెను, శివని ర్మాల్యము శివరీకితుడు తప్ప అన్యులు భుజింపరాదు. 


iil 


పండితు డిట్టి వానిని (పతిపాదించుటకు కారణము లేమి? ఆతడు 
మహానుభావుడు, శివభ కి పరాయణుడు, శివునికన్న అ న్య మును 
పూజించినచో ముక్తి యుండదని సీశ్వసించిన వాడు. ఆయన జన్మను 
బట్టియు, శిక్షణను బట్టియు ఆయన కాలమున వర్షిల్రిన ముతములను 
బట్రియు మనో వేదన కలిగి భ కి భరిత వాదయుడై. లోశకానుగవా 
బుద్దితో జనసంతరణార్గము గాఢ్యమెన పణాళిక నిర్రారించినట్లు కాన 
వచ్చును. ఏపని చేసినను ఆయన శివప్రితికే చేసెను. స్వయముగా 
సమస్తమును శివమయముగా భావించువాడు జనులలో పరినిష్టితబుద్ది 
ఏర్పడుట క గట్టిచట్రము పర్చర చినాడు. ఈ కావ్యమున అన్యమత 
విరుద్దముగా కానబడు తీ వవాక్కులను యభాతధముగా స్వీకరింపక, 
“రివ; సత్యం" అను సిద్దాంతమునకు సర్వజనుఅను ఉనుఖులను చేయు 
టకై (పవచించినట్లు భావించుట యు క్ష ము. బాహ్యుళలూపమున 
వక్కాణిం చిన వాక్కులకన్న అంతర్గత సత్యమే అత్యంత [ప్రధానమని 
గ్రహింప నగును, 


ఈకావ్య మసమ్మగముగా నుండుట శోచనీయము. ఇది పద్య 
రూపమున, అందును కందవద్యముగా నడచుట పఠన పాఠనములకు 
యోగ్య మగు ననియు, స్మరణకు నులు వనీయు ఆయన తలచి 
యుండును. అన్య వాద, మతధిక్కరణము నేటికిని కొందరు, కొందరు 
తత్వవేత్తలు చేయుచున్న పనియి, భక్తు డగువాడు అద్వైతము 
నంగీకరింపలేడు. భ_క్తస్థితిలో నున్నవా రెల్లరును దై్వతుల. ధర్మము 
కన్నను ద్ర్వైతులకు భక్తియే [పథాన మగుటచే కొన్నియెడల భక్తి 
పథపాతమున విచిత కార్యములను ఉపపాదింప వలసి వచ్చును.అన్నిటిని 
నకమముగా [గహించి సమన్వయము చేసికొని పఠితలు | పమోదము 
చెందుట (పళ_స్తము, నమః పార్వతి పతయే! 


ఇతి శివమ్‌! స్వామీ (శ్రీ శివళంకరస్వామి 
తీర్థాళశమము - ఒంగోలు 


పీఠ క 


ఛఉవత త్వసారము |పాచీనాం|ధ్ర వాజ్బియమునకు సంబంధించిన కృతి- 
Pe] 
ఈ నా డాం[ధ వాజ్మయ చరిత్రకారులు [పాచీన కాలమును నీ (కింది 
యుగములుగా విభాగించిరి. 


1. |పాజ్నన్నయ యుగము--] కి శ. 1 వ శశాబ్దినుండి-950 (వచనము) 


స II [8 శ, 850-1000 (పద్యము) 
2, నన్నయ యుగము [క్రీ ఈ. 1000-1100 
ర. శివకవి యుగములు (కీ. శ. 1100-1250 
4 తిక్కన యుగము- కీ. శ. 1250-1850 


వె యుగములలో “శివకవి” యుగమునకు జెందినది శివత త్వ సారము= 
ఆ యుగమునందలి కవులు ముగ్గురు! . మల్లి కార్జున పండితుడు- నన్నె చోడుడు 
పాల్కురికిసోమనాథుడు= ఈ మువ్యురిలో మొదటివా డైన మర్రి కార్టునపండితుడే 
ఈ శివత త్వసారమును రచియించిన మహోకవి, ఆంధ వాజ్మయ మున, ఎవ 
సాహిత్యము మల్లి కార్జున పండితునితో (పారంభము= ఆ శై వవాజ్మయము 
నకు (శ్రీకారము చుట్టినది శివత త్త్వ సారము. 


తాళప(త (పతి 

ఈ [గంథమున కొక్క కు తాళపత్ర (వతి లభించినది. అది చదువుల 
రామలింగయ్యగారను జంగమచదేవర సం[గవాములోనిది. ఆ తాళపత్ర |వతిలో 
నాలుగు [గంథములున్నవి.నూట డెబ్బదినాలుగు కమ్మలున్న యా (పతిలో ఏవ 
తాటాకు మొదలు 67 వణకు నీ శివత త్యసార మున్నది. 67 వ తాటాకు 
హన మ [వాయనకాని రను, [వానిన కాలమును నిట్లు చెప్పబడినవి. 

“న్వ స్ట శీ) జయాభ్యుదయ శాలి వాపాన ళకవరువంబులు. ..., 


64 «6863 


' ఏరి మువ్వురితోబాటు. నర్వేళ్వర శతక కర యిన యథావాక్కుల అన్న 
మయ్యకూడ శివకవి యుగములో క్రీ. శ. 1242 లో నున్నాడు. (చూడుడు 
తెలుగు కవుల చరిత-- శివకవి యుగము య థా వాక్కుల అన్నమయ్య _ 
పుటలు-౭50=879) 


2 


రల 


౦గ ళ నామసం వత్సర కార్తిక బ॥ 1లి గురు|సర్కి tt ఇివ సారాయ 
మున్నూ అద్దాల పిరన్న న్వవాస్త రిఖతం 1! ఈ పుస్తకం త్సదువుల రామలింగయ్య 
గారికి కి వార్చితంగా యిచ్చి శరణు చ స్తిమి ష్‌ 

శాలివావాన ళద్రవర్షముల సంఖ్య రమా యక లోయున నునుల ఈ సంవత్సర 
మున తరి భారము. ీయపటిన మాన నీ [గంధము లిఖంపబడిన 'దీళనుగొనుట 
నులభము-- అది (క్రీ శ. 2-11-1797 వ శేదికి సరిపోవు చున్నది. కాబట్టి యీ 
(పతి యిప్పటికి 169 యేండ్ల (గందట (వాయబడ్‌నదని నిళ్ళయింవవచ్చును-- 


(వాత [పలి 

వై తాళవ్మ్యతపతి ననుసరించి (వాయబిడిన కాగితప్పుపతి యొకటి మద 
రాను పాచ్యలిఖత పున్త్నక భాండాగారమున నున్నది. ' కీ. శ. 1917-18 లో 
మదరాను |పభుత్వము వారు సేకరించిన విలువగల [గంథములలో నిది యొకటి 
యనిఎయా" నిక రికయుందు ఆలువబడినది*; 

ఈ [గంధముయొక్క యనికిని [పళన్తిని మొదట గుర్తించినవారు 
కీర్తి శషులు వేటూరి (పథాకరశా స్త్రిగారు= 

ముదిత (పత 

ఈ [గంధమును మొదట గుర్తించిన కీర్తి [వభాకరశాన్తు ఏలుగారిరైన 
ట్లుగా, దినిని మొదట (వ కాళింప జేసిన కరి సుగ్భహితనాములగు కొమక్రాజు 
వెంకట లక్యుణరావు గారిది. ము[దించిన యళన్సు అంధ సాహిత్య వివత్తు 
వారిది. లకణరావుగారి పిఠికతో నిది |క. శ. 1922 వ సంవత్సరమున నచ్చ 
యినది * 

(పస్తుత ముదణము 

నలభై నాళ్లెండ్ల [కిందట ముదితమైన యీ [గంధ మచ్చయిన 
నాటినుండి, సాహిత్య [పపంచమ.న నత్యధిక |పచారము గాంచినది. నన్నయ 
తిక్కనల నడిమికాలమున నిర్వివాదముగ బుట్టిన కావ్యము శివత త సార 


' A Triennial Catalogue of Manuscripts. Vol. III. Part Ill. 
Telugu 1916-1919. No. 502. Pages 1288-1290. 
Introduction to the above page 2. 

“=. ఆంధ సాహీత్య పరివ[త్సకటిత (గంథనంఖ్య-1లి 


2 


3 


మగుట చేత, వాజ్మయ చరి[తశారులు, విమర్శకులు దీనిని [పామాణికముగ 
దిసికొనిరి. ఇతి |పకటితమైన ₹0డేంచ్లకే శతక కవుల చరిత కెక్కి నది. ! 
నన్నెచోడకవి కాల నిర్ణయ చర్చలలో (పాముఖ్యము వహించినది- |క్రీళ. 
1994 నుండియు, విశ్వవి ద్యాలయములలో ఆం|ధ వాజ్మయ చరి[త౩క్కి__ 
విద్యార్థి లోకమునకు వీద్వల్లూోక మునకు నుపరిచిత వ్రైనది_ 


ఇట్టున్నను, న్‌ . ఆం (ధసాహిత్య పరివత్తు వారు వునర్ము [దణము 
అధ చి _ డి ఆలీ క్‌ క అగ రట 9, 7 కు ్ట 
కావింప లదు 5. శ, 1940 లోకీ రిశషులు (వభా రశా స్త్రి గారు 


కన్నడ థివత త్ర పసారము 


కనుగొన్న నాటినుండియు, నీ తెలుగు. (గంధముయొక్క విశిష్టత 
హౌచ్చినది. ఒక్కసాహిత్య విషయముననేశాక, భాపావిషయమున నీ |గంథము'" 
_ ప్రామాణిక మైనది-ను ప్రసిద్ధమైన (శ్రీ నూర్యరాయాం (ధ భాషానిఘంటువున 
నిది [గహింపబడినది= 

కీ.శ. 1927 లో పాల్కురికి సోమనాథుని బసవపురాణమును, (క్రీశ, 
1999లో పండితారాధ్య చరిత తమును నసుపరెవ్యుతములై (వక టితము లై ND, 
వాని మూలముగా టు భామావిశేషములేగాక- 


' వంగూరి. సుబ్బారావుగారిది-చూ. నూత నావృ త్తి. [వస్తుత క థి కా 
కర్త చే నంస్కరింవబడి వీఠి కాదులచే నలంక్ళత మైనడి- 
(పథమ ముదణము 

2 డా కన్నడ శివత త్త్వ సారమును (ప్రఖ్యాత రచయితలు, పతిశా 

నం పాదకులు భాపూవే_్తలునె న శ) తిరుమల రామచం[ దగా రెట్లు మొదట 

గుర్తించిరో ఆ విషయము, “ళివతత్తసార పాళాల మార్పుతగునా” అను 


భా. తి వ్యానమున చూడనగును-(నం. Sn cs 19: 


“బసవ పురాణము-వరివ్క ర్త-పీఠి కాక ర్హ- వేటూరి పథాకరశా స్త్రి). 
ద్వితీయ ముదణము 1952 


కీధికా కర్తం [(పస్తుత (గ ంథపరిష్కరర్త. పండ తా రాధ్య చరి|త్రకీ, 3, క్రఛ్రా 
[పపూర్ణ డాక్టరు చిలుకూరి నా రాయణ రావు. 


ps 


చ 


గంథమునందలి ౩3 వమత JE [కొత్తవి తెలియ 
అ 


ass _ ఇవియన్ని వత త త్ర పసారమున చేరవలనీన యావశళ్వ్యుకత 
sae ree చరిశకారులు ౩లునుకొనద గిర వరుకు 


వవలవిన యావళ్వకత యంతకం చును [వధానమగుట చెత స్త్రి ము[ద 


(గ్రంథ పరిష్క రణ విధానము 


పూర్వ్యము[దణమున నవ స టికిగల సాధన సామగినిబట్ట [గంధపరిష్కూర 
అము సానించిన విధానము నిరూపిత మెనది. ఒక్క [పతియు లభించునపు డెట్లు 
వరకిమ్మ9ంవవళనో, ఆ విషయ మేగాక-పాఠము మార్చులవల్ల చరి[త కెంత 
యువమయూా”వడునో యదియం. కెలుపబడినది-' మూలవతిలో నచ్చటచ్చట 
(కిమిదస్ట ము లుండుటచేత, నా భాగము చుక్కలతో చూ పపిడినది- [గం థ మున 
నకరములు కొన్ని లోపించుటచేత-అవి పూరింవబడి కుండలీకరణము చేయబడి 
wa జాగరూకతతో పూర్వము[దణము సాగినది-అయినను కొంత 
నార మావళ్యక మెనది. 
పె నీచెప్పిన నూతన వివయములను, కన్నడ శివత త్ర వసారమును 
నాకళిఎవుచేసికొని [వస్తుతము[దణము -- పరిష్మృత మై (ప కాళి శ మెనది-- 
ఆవ్‌ నిట వవరివచుచున్నాను. 
దీనికి ముందుగా కన్నడ కవత త్త సారమును గూర్చిన వివరములు 


కనడ శివత త సారము 
ల) Pn) యి న 
త్త ఇసారమంతయు పూర్తిగ లభింపలేదు. ఇందు 281 నుండి 
వదంములును, నీర నుండ 740 వణకు 12 పద్యములును 


నై అ ల 
వ. ees కములు మాతమె లభించినవి. తెలుగున శివత త్ర 
నారమున నన్నియు కందములే అశు కన్నడమున కూడ కందములే-మన 


యద్య Mr Betts గంధక క ర ృత్వమున గూర్చిన పద్యము కన్నడమున నిట్లున్న ది. 
we elec మల్లి కార్జున 

వరవందిత నని; చు నిన్నాజ్డా 
ఎ సెయిల్‌ | పమజొరొళా 


& 


పు కె వె నిమ్మ జయసు వెనీఇా 


భ్‌; 


ల్‌ 
ఓ 


ఏక కాం కం “~~ 
త రారతము- అచ్చు 'పకించిశాఖ భాను Ye అర్థము లేదు. (వాత ౩ పతి 
చితావఖానుడు = తర ర్రముగలద్షి. 


పండితుడన కుండుకం కు (పమథులలో న 
న్నండొకొ నీ యాజ్లోన్నతి 
లతా 
నుండగ గాంతునని కోరుచుండ. దు రు దా. 987 ప 


చై రెండింటిని పరిశీలించినచో, తెలుగు. కృతికే, కన్నడ మనువాద 
మనియు = రెడంటికి కర్త మల్లి కార్జున పండితుజేయనియు న్పష్టమగుచున్నది. 
కన్నడ భాషలో [పాన ee ఫ్‌ యతి యుండదుంఅందుోత యతి (పాస 
లున్న తెలుగు కృతియే ముందు రచిత మైనదనీ ee దీని మూల 
మున పరిష్కరించిన ఈ కింది విషయములను చూచినచో, కన్నడ గంథ విశే 
వము లెంతగా నుపకరించినవో కలియగలదు. 


పూర్వ ముద్రణము - పూ. ము. అను సంశేతికము. నూత్న ముద 
ణము = నూ. ము. 


నషభాగ పూరణములు 


& 


గా నించుకొలేని నా స్థితి క స్థితి విషయా 
దీన రురాచారికి యో 
గానందము గలుగ నేర్చునయ్య తులా! 266 ప 
ఇందు మొదటి పాద మీ [కింది కన్నడ పద్యమును ట్టి వూరింవబడినది. 
క్‌, జ్ఞానం వై రాగ్య మెన 
లేనా నొందిరద నా స్తికస్థితి విషయా 
దీన దురాదారిగ యో 
గానందం దొరకలాగ",_ మే నర్వేశా, 278 ప 
కాబట్టి వెద పోర మం |కిందిరీతి నుండును. 
క రు క, (జ్ఞానము స్టా వై రాగ్యము ష్‌ 
గా) నిరచుక కోని నాసిక సలి SNE 
డిన దురాచారికి యూ 
గానందము గలుగ సర్నునయ్య మహాశా. 20. ప. పుట 51, 


చా నానా. 





ఆ అమ కానా. 


ఈ చిత నఖానుడే-- మతాల ఖాన్‌ = అ - తెలుగు వాడై. న పీ తావతి.1500 
[ప్రాంతమున ఒరంగలు నేలినవాడు. ఈతని గూర్చి శ్రీ యుతులు=ఆదిరాజు నీర 
భద రావుగారు (వానీన షీ తాబ్‌ ఖాన్‌ అను . థము చూఢదగున్లు, 


ర 


ఆలరి దకుని నోమున 


ప 
కేలా చకుచెంచితంచు నీశానదిశా 
పా? 810 న 
లేఓంచి* 3ెందు పాదములు కన్నడానువాదము ననుసరించి పూరింప 
బడినవి 
కం ిరతయాగ. శ 
వేలడింయవ దె బందరెనుత మీశానదిశా 
820 వ 


పాలకరం నురతతియం 
రార రిలుదు కొతదన ఇన శనభచాజ 


sep 
ws డ్‌ యూ. 


తిం తలి. తళుకు పద్యము 
కు 


ననా మం కుత రుట తపన్‌ మున 
"కేలా చనుడెంచి తనుచు నీశానది శా 
హాశతకులును నుర వకరము 
అముతో బొడిచి చంపంజొచ్చిరి రు|చా! 810 వ, పుట. 59 


పై వద గ్రములలో పానస్థి' అమవస నమాన మె యుండుట గడునింపదగినది, 
ఇక 17 0s వద్యమునకు (పుట ల) లైర్‌పి వవ్యమునకు (వుట 67) 49 పదమునకు 
(వుట కక్నడాను వాడము లభ౧ము కానందున యు పనన; ls 276, 

౨ పదములో చుక్కలున్న పదములు |వస్తుత రాజకీయ ముదణ 


ణు ~~ 


వ 2 
తగ వ స ఈ లోేవింవ "బప బడినవి. 


జ్‌ సంస్కార ణము 
వెలగెనియ దీక్షితుడు చే 
వలకుం దనం బూ జేసి వరి ంచుమెయికా 
నాటా రశితుడు క 
వలకుం చెటుగంగ చేయవలయును దినిన్‌ 


son పాఠమున విపరి తార్థము గలిగినది, శివదిత లేనివాడు వెల 


గొని అనగా దబ్బు వుచ్చుకొని $ివవూాజ చెయును అదియును శివపూజ యే కాని 
రివ వజ రపు సీనను వాడు 


హా ము. క. 


Es 


226 వ 


వాడు చదేవలకుడ-. ఇక శివదీక పొందినవాడు ఆ 
'దేవలకు ఉంతమా[తమును గాడు, అని వె పద్య తాత్చర రము 


a 
7 


ఇడి శివదవా [ప్రాధాన్యము నిరూపించు పద్యము. శివ దీకితుడుకూడ 
చేవలకుడే యను నర్జ మిచ్చుచున్నది. ఇది శైవమత దీజా సం|పదాయ మునకు 
విరుద్దము. కన్నడపద్య మిది. 


క, బెకిగొండ దిడిశందే 
వలకం శివసూజ యి వరిపక తడిం 
మలవారన దీకితంచే " 
వలకను నుల్లెందు తిళియ వేర్కిద వెళ్ళర్‌ 


దీనినిబట్టి చివణి పాదము 


మలవారుని దీశితుడు జే 
వల కుండునుగా డెటుంగవలయు మహేశా. 


అప్పుడు తెలుగు పద్య మిట్టుండును- 


క, వలగొనియదీజిశుండు బే 
వలకుండన బూజచేసి వరి ౦చు మెయిన్‌ 
మలహారుని ! దీక్షితుడు చే 
వలకుండునుగా జెటుంగవలయు మహేౌశా, 


'దేవలకు డనగా ఆలయపూజారి-నంబి--9 వాలయముల వీరలను తంబళి 
యందురుుఇతడు శవవూత మె లరేయును=ళాని ఆదివృ త్తి విలగొనిచేయునది-- 
ఆతడు శివదిత లేనివాడు--ఇక శివదీశయున్న భక్తుడును ళివపూజచేయును= 
ఆంతమ్మాతముచేత అతని దేవలక డని యనరాదు=- అని సంస్కరణ పద్యమునకు 
తాత్పర్యము కైవమున శివపూజకు దీ నియతముగానుండవ లెను 


1. క. నిన్నెణుగుచుం దన్నఆజుంగని 
యన్నఃడు శివయోగ మగ్నుడనంబడు | మదిలో | 
నిన్నును దన్ను నెజిం డి 
యన్న(డు శివయోగమగ్ను6 డనబడును శివా. 269 


66 Bc «5 అర ౦ 
పూర్వపీఠకలో దినిని గూర్చి యిట్టు గలదు. (పుట 36) 
“అనాడు అనుటకు “అన్నడు (269) “ములవారుండు అనుటకు 
“ములను” (415) అను మాజురూపములు శకానవచ్చుచున్నవి-” కాని 


|. ఇచట దీడితుడనగా- యజ్ఞ దీకితుడని కాదు-- శివదీత ₹ైకొన్న వాడని శైవ 


నం [ప్రదాయి కార్భ ము= 


రి 


“అన్న (డు అనునది “ఆనాడు. ఆ దినము అను శబ్ద మునకు మాణబురూవ 
మెంతమా[తమునుకాదు. కన్నడభావలో “అన్నన్‌ -అన్నళ అనగా Suh a 
man, such a woman” అను నర్థములు కీశ్లులు నిమ.టువున నున్నవి. 
కన్నడమున “అన్నన్‌” తలుగున-అన్నర్జు-- అన్నండు-- అన్నడు అని రూపా 
తరము నందినది-- 

ఈ యర్థము [పకారము పై పద్య మున కర్గమిట్లు లభించును. “నిన్నును 
తన్నాను,' అనగా శివుని నెఖుయుచు, స్వవిమయమును సజుంగని యట్ట వాడు 
థివ యోగ మగ్ను శనపదునుణ నిన్నను--అనగా శివుని తన్నును-తనను, 
అనగా యిద్దరిని రం కాలాలి నట్లివాడు శివయోగమగ్ను డనబడునుఎ 


ఇచట రెండు చోట్టను-" అనబడును” అని యుండుట యొంతమాత 
మును సరికాదు. ఈ పద్యమున శివదికితులై న యోగులకు అ చ్వెతమత సంప 
దాయానుసారులగు యోగులకు భేదము స్పష్టముగా నిమూపితమెనది- అద్వైత 
యోగులు సర్వనంగపరితాగులె , జగ మును, తమ్మునుగూడ మలచి, [బహ 
తత్త్వము మా|తమే రెటుగుదురు- ఆరీతిగా తమ నిజస్థితి నెలుగక- శివునే 
యెజీగినట్టివారు శివయోగు లనబడరు. ఇక తమ్మును, శివునికూడా, యోగ 
మగ్ను లై యున్నను నెజి7డివారు-కివయోగు లనబడుదురు. శివయోగమునకు 
కీలకమైన యీ యర్ణమునే సర్వేశ్వర కళతకకర = యిట్లు నిరూపించియున్నాడు. 


వెలి వీతీంచిన నీ న్వరూపమె మవో విన్నష్టమె యాత లో 
పల భావించిన నీ న్వరూపమె మహ పవ్య క్త మై దృమ్షులం 
ద౭పం 'ఉకొనియున్న నీయ చలిత ధ్యానంబునం చెసి తాం 
గలనై నన్‌ శివయోగి తానె జగముం గానుండు నర్వేశ్వరా |! 
ఈ శవ నాం|ప వాయము ననుసరించి చె శివత త్ర ఏసార పద్య మిట్లు 
సంస్కరింపబడినది. 


“నిన్నెలుంగుచు. ద న్నెజుంగని 
యన్నండు కివయోగ మగ్నుండనం బడ. ( డెపుడున్‌ ) 
నిన్నును దన్ను నెజీం గెడి 
యన్నడు శివయోగమగ్ను. డనబడును ళివా!! 
మల్లీ కార్జున పండితుడు శివయోగమగ్ను డై యున్నను బెలిచేవ వేమనా 


రాధ్యులు సూరసానమ్మ వచ్చినప్పుడు, వారి రాక నెజీగి, వారిని పూజిం చినటు 
పండితారాధ్య చర్మితమున గలదు. ల 





' తన్ను జగముం గానడు అను ముదితపాఠళము సరికాదు. 


2 ర్తి 


వి, “కలియుగమున జోరులచే 
బలిమి కుల స్త్రీలు పడ్డ భంగినో = లః 
ఇందు మొదటి పాదము కథీయుగమున “జారులచే' అన్న పాఠము 
కన్నడ శివత_త్త్వసారమునుబట్టి మార్చబడినది. 


యతిసంన్తూర ణములు 
1) “క ర్గయని నిన్ను నెజి6గినం 
గీ ర్తింపండు వెండి తన్ను కార్యాకార్యా 
వర్తనల కర నేనని 
క ర వథానంబుగాలంగ ఘనభ కు (డజా 
పూర్వ ముదణమున నిందలి రండవ పాదమున యతి భంగ మన 
నిలిచియున్న ది! : 


(వాత (పతిని పరిశీలింవగా, 
కర్తింపడు వెండి తన్ను కార్యా కార్యా 
కర్తనల” 
అని సరియగు పాఠము లభించినది. (పస్తుత ము[దణలో యతి భంగములేదు-- 
క్‌ కర్రి ౦ంపడు"”_- అను పాఠమే గలదు. (148 ప 
“కరి ంపడు” అననదియే, కవ్యుద్దిష్ట పాఠ మైనట్లు పండతా రాధ్య చరి 
[త్రమునం ది [కింది పంక్ష్తులనుబట్టి తెలియుచున్నది. 


కర్మవాద నిరసనము 


ద్వి. తణికమ చిత్తు నిర్గుణము కరగంబు 
గణుతింప నం దెట్లు కర వసించు 
కర్తయు జశతుదడు తత్కరగవశుండు 
: కరి ంపరా దెట్టు కర్ణావకుండు॥ 


నన లక al 
1 దీని నాధారము చేసికొని కీర్తి శషులు వర్చుల వారు, తమ వాోదమునకు 
ననుకూలించునట్లుగా, నితర స్థలములలోగూడ 6 యతి సరిగా నున్నను దిద్ది వేసిరి. 
(చూ. భారతి సం, వ ద్ర “థి వత త తృ సారము” అను వారి వ్యాసము. 


2 “కర్హయు' అని 1989 ముదణపాఠము- కర్తించు- అని [పొత ముద 
ము (1914) | , | 


10 


ఇచట శివుడే క ర్రయని యెణిగిన, అట్టివాడు, కార్యాకార్యా వర్తనల 
ఇనాక్‌ ర్రనని “క ర్రింపడు” అనగా వని వేయడు. అని యర్హ ము= ఈ సందర్భ 
మున శ్రీనాథ మహాకవి యిట్లు చెప్పియున్నాడు. 


మ. శివుడే కర్త; శివుండె భోక; శివుండే చేయున్య్మ ఖాది [కియల్‌ 
శివుడే విశ్వము నే శివుడ ననుచున్‌ జింతించుచున్‌ జాహ్నవీ 
సవిధ్యశీ, ఫల వృతవాటమున భసృస్నాన కుద్దైంగు6 డై 
“భవ! కాశీధవ! నీలకంఠ!” యనుచున్‌ భావించు ధన్యాతు్రందిన్‌ 
కాశీఖండము 2-56 
2) కుమ్మరి దరికొల్చిన చి 
చ్చిమ్ముల నావంబు కడవ లెల్ల దరికొనం 
(గమ్ముగతి నజాండంబుల 
దిమ్ము భవన్నేత వహ్ని పళయమున శివా వూ. ము. 
దీనికి రెండవ పాదమునకు వాత |వపతియం ద్‌ కంది పాఠ మున్న జ. 
ట్‌ చ్చుముల నావంబు కడవ లుల్ల దరికొనం 
(గమ్ముగతి" 
ఇదియే సరియగు పాఠము- పద్య మిట్లుండును= 
కుమ్మరి దరికొల్చిన చి 
చ్చుమ్ముల నావంబు కడవ లుల్లదరికొనం 
(గమ్ముగకి నజాండంబుల | ల 
| బమ్ము భవన్నే[త వహ్ని [పళయమున శివా పర 
[(పన్తుత ముద్రణ మిశుయున్నది. 
కుమ్మరి దరికొల్చిన= అగ్ని-ఉమ్ములన్‌ = ఊమ్మములన్‌ అనగా వేడిచేత 
ఉల్ల,- అనగా, నాతి దూర నాతి సమీష్మపదేశమునగల కడవలన్నియు బేడి హమెన 
రీతిగా, శివుని నేేతవహ్ని [(పళయకాలమున వ్యాపించును 


శబ సంస్కరణలు 
యు 
99 [తిక్కు_క Mrs స (తీక్కూక మరక ఆతి 
(వాత పతి పాఠము- అర్థన్భురణ దె [గహింపబడీనది 
దొరకొనె పండితుడు పెక్కు.సారులు వాడియున్నాడు 


226 రతి పుట్టి-రతి వుట్టి. అని ప్రథమమీది గనడదఛాచేశము చూవ్ల 
బడినది. 


11 


906 బండు శితమున- ఒండు సితమున- సంఖ్యాచాచకోముల మీద 
గసడద వాదెశము నిత్యముకాబట్టి 'సితముని అని చూపబడినది. 

918 తోలి సంపె- తోలి చంవె. క్వార్ధక యికారమువై గనడ దశా 
శశ ముళాదుణ 


శవ రధ + ఆం చితి తి ౩ 4 ఇ 6 6 చక అ 8 అ 624 + ఇప 


తిధి శి 6 ౯ ౨ దది జ శ చి శ భక రది వి ౧ ఆ ఇ అ ౬కి రి 6 9 అ) 


విధి పు[తుడు దతుడైన విధ వెజుగరొకో 
ఇచట (వాత్మపతి పాఠము- “యజుంగరణా” అని కలది [వాయసకా 
డట్లు (వాసినను డాని సరియగు రూపము-“ యెజయుంగరనా” అనునది పూర్వపు 
[వాతలలో ఆహ ర న... వ్య త్యానముగా నుండుననుట తాళప|తపు (వాత 
లతో సంజంధిం చినవా రెల్ల నిజిగిన దే= కాబట్టి “విధమబుంగరనా* నరియగు 
ఇంత మ్మ 


“ఎలుంగర నా” అనునది” | పార్టనాదులం దన్నాదులను [ప్రయు క్షంబగుో 
అను సూత్రము ననుసరించి వచ్చినది. “విల్లివనా* అని భాన్మర రామాయణ 
మందలి [పయోగము. 


వై రీతిగా సాధ్యమగునంతవజకు జాగరూకతతో |ప్రాచినాం[ధభాపూ 


౦|[పదాయముల ననుసరించి, చె సంస్కరణలు గావింపబడినవి= ఇక (గంథ 
విషయములు |పస్తావింపబడును, 
గంథక రృృత్వము 
“శవివత త్త్వసార "మను నీ |గంథమునకుం గర్హ మల్లి కార్జున పండితుడు, 
ఈ విషయ మీ [గంథమందలి యీ [కింది పద్యమువలన స్పష్టపడుచున్నది:- 
కరిబం గమ్‌! మల్లి కార్జున, పండితుండన నుండుకం కు [బమథులలో నె 
న్నండొకొ నీ యజ్ఞోన్నతి, నుండగ గాంతునని కోరుచుండుదురు[చా 
లిరి7 ప, 
పాల్కురికి సోమనాథ మవోకవి రచిత “పండి తా రాధ్య చరిత "మునకు 
నాయకు(డును ఆరాధ్య సం|ప్రదాయ [పవర్తకుడునగు మల్లికార్జున పండితా 
రాధ్యుడే యా [గం థమునకు( గ ర్రయని యా [గంథమువలన సె "తెలియు 
చున్నది. పండితారాధ్య చరి[త్రమునందు బండితునిచె “శివత త్త ప్వసారము' రచి 
యింపబడియెనని స్పస్టముగ యిట్లున్నది. ' 


రే 





1 దీనినిగూర్చి వ్యాకరణ విశవములలో చూడనగును. 
' పండి తారాధ్య చరి[త=ఆం ధ (గంథమాలా [ప్రచురణ ము-=1959, 


12 

శక కతి జను పూర్వపు సిద్దాంత, పతముల్‌ తత్కర్ణ 
భాగక వూర్యా 
పశేతర జాన పకసిదాంత, పత వేదార్లోవ పాదితపరమ 

త ఇ ప అగ 3-35 
౩ వాత్శకాచార సంసిద్ది శుద్ద, కేవలభ కి నణ్భావన్‌ పత 
వీరమా పాళ్వరాచార మాగ్గాను, సారియ 'శివత త్త ప్రసార 'నత్షృతిని 
గా2 కేవల భక్తి గతి [బతిష్టించి, యాదట దానునున్భా వర్తించు 


చున్న వాడని వెండియును |బశంసింప, మన్నన "పర్మ్శిన 
మల్లి కార్జునుడు. 


దీజా [ప్రకరణము వుట 178” 


ఆరాధ్యుల వారిని వుండు జన్మ మెత్తుటకు ( బొమ్మని న్వర్గము నుండి 
భూమి మీందికిం బంపినవుడే యీ “శివత త్వసారము'” నువచెేశిం చెను. 
శివ మవాత్త్య |ప్రతిష్టిత వచసన్సిద్ది, శివత త్త పసార సంచిత 
కళా వృద్ధి 4 444444402600౪ కన దీణా (వ. వుట 188 
ఈ |గంథము నారాధ్యుల'వారును, వారి. శిష్యులు, నితరభ కృలును 
సాధారణముగ నెవుడును బఠించుచుండినట్టు పండితారాథ్య చరి తమునందు 
'చెక్కుచోటుల 'జెప్పబడి యున్నది. 
శివతత్త్వసార సంచిత మవోమహిమ, శివతత్త్వసార మన్ని వకృతి 
బొగడు 
| దీమా (ప. పుట 188 
శతకంబు, శివత త్త ప్రసార మాదిగను, గద్య పద్యంబు లా కాంత 
జదువుచును 
వాద [వ పుట 518 
శతకందు శివత త్త ప్రసారము దీప, కోళిక మవోనాటకము నుదావారణ 
౪4628642 44౬౪64౪ ,అరుదొంద జదువుచు నంకించు వారు. 
పర్వత (ప వుట 49లి 
వె పద్యమున శివతత్త్వసార గద్యవద్య నమితి అను నమాసమున గద్య 
పద మునుబట్టి శివత త్త సారము గద్యములో అనగా వచనములో కూడ రచిత 
యునట్లూహింపబడినది కాని యది సరికాదు 
ఇచ్చట. శివుని, మహిమ శివత త్త్వసారముచేతను గద్య- అన గాఎఅనము 
[పాసాఖిళోభిత రగడాది గేయ కృతుల చేతను, పద్యకృతులనగా శత కాదులచేతను 
పండితుడు లోకమున వెల్ల డించెనని యన్వయము-- | 


ల అలా ఎ లను అకయానానినాాానలననననను 
Ug ——” = ువాననవన 


' అనుభవసారము 7 న పద్యము=వావిళ్ళ ముద్రణము 1955 


13 
సోమనాథుడ మల్లీ కార్జున పండితు(డీ [గంథమును రచించిన సంగతి 
వేజొకచో నిట్లు చెప్పి యున్నాడు. 


స్త్‌ 


న. (శుతి “యేక వవరుద్రో నద్విశియాయ తసే'యనుట యధథార్థంబుద లప 
అవల “నణోరణీయాన్మహతో మహియాి నన నదియె యనూన 
పదము పంచి “యవాగ్గో చరంిబను 'న|పావ్య మనసానవో” యను 
మాట నిజముపదియు. గాదనియొడు పర మెళ్వరు; ద యొజుంగు నెద్ది 
దన్నెలుగ ద చెడు 

ఎట్టులనుచు నంశతయిలపక శివత త్త ఏ సార గద్య పద్య సమితి శివుని 
ను పిన తల్పినట్టి మల్లి కార్జున పండితయ్యగారి దలతు ననుదినంబు! 


ఇట్లు బాలకురికి సోమనాథుడు శివత త్త సారమును బండి శారాధు.౧డు 
రచించెనని చెప్పుట యేగాక యాకావ్యము నుండి పండి తా రాధ్య చరి|తములో 
గొన్ని పద్యముల నుదాహారించియు న్నాడు, 


(శివత త్త్వసారమునందలి పద్యములు) 


కం.ఒం జేమి మల్లి కార్జున, పండితు డననుండుకం కు [బమథఢులలో నె 
న్నం డొకొ నీ యాజ్టోన్నతి, నుండగ గాంతునని కోరుచుండుడు 
రు[దా ST ప; 
కం.దేవా సంసా రాంబుధి,లో వెలువడ జేసి [పసమథలోకం జెబుగన్‌ 
నావాడు పీడు నుండీ, నావే నన్నుంవవే గణంబుల నడుమన్‌ 
586 వ. 


(పండితారాధ్య చరిత్రలోని ద్విపదలు) 


ఊర్జిత [ప్రమధాత్శ యొండేమి ? మల్లి కార్జున పండితుడన నిచ్చోట 
నుండుటకం శు నెన్నండకో [పమధథ, మండలిలో భవన్నహ దాజ జేసి 
యుండంగ గాంతు నొకో'యని కోరు, చుండుదు” నన్నట్టులును 
చగద య్య 
చేవ యూ నంసార లీ వదుఃబాగ్ని,లో "వెలి [పమ థాదిలోకం బెలర్చ 
నావాడు వీడు నుండీ వేటుగాడు, నావె నన్నుంవు గణంబులనడుమ 
పర్వత (ప. 544 


బింతియ కాదు.ఇందలి కొన్ని (పకరణముల సారాంశమును వీలగునంత 
వజకు నిందలి శబ్దములతోడనే సోమనాథుడు తన [గంథమునందు జేర్చెను. 
ఈ విషయము ముదు వివరముగ జర్చింపబడును, 


14 


పండితారాధ్యుల కాలము 


పండి తారాధ్యుని కాలమును మన మాతని సమశాలికుల కాలమును బట్ట 
నిర్ణ యింపవలయును, వాలకురికి నోమునాథులి పండి తారాధ్య చరిత ములో 
నతని సమకాలికులయిన కొందరు రాజుల యొక్కయు గొందరు మం[ తుల 
యొక్కయు బెళ్ళు చెప్పబడినవి, వానిలో కళ్యాణమందలి బనవేళ్వరుడు, చంద 
వోలు లోని వెలనాటి చోళుడు, పానుగంటి ఉదయావనీకుడు, అనువారలు 
ముఖ్యులు. 


1) బన వేశ్వరుడు:- బసవేశ్వరుని భూమివై నవతార మెత్తుటకు బంపినపుడే 

శివుడు పండితునిగూడ బం పెననియు *బండి తారాధ్యులవారు గుంటూరు 
జిల్లాలోని యమ రావతిలో నుండగా బసవేశ్వరుని దూత లాతని యొద్దకు వచ్చి 
రనియు దరువాత బండితుడు బనవేళ్వరుని జూచుటకు బయలుదేజి నై జాము 
రాజ్యమందలి పానుగంటి మీదుగా :వనిపుర [గామమునకు జేరునబకు బన వేశ్వ 
రుడు కూడలి సంగ మేళ్వరునిలో లింగాక్యము జెందెనన్న వార్త రాగా 
మిక్కిలి విలపించెననియు జప్పబడియున్నది. కళ్యాణపురమున రాజ్యముచేనిన 
కాలచురి రాజగు బిజ్జలునకు లింగాయిత మతపవర్తకుడై న బసవేశ్వరుడు 
ముఖ్యమం తి. బిజ్జల రాజు [క॥ 1160 లో రాజ్యమునకు వచ్చి 1167 లో బసవే 
శ్వరుని శిష్యులచే జంపబడియెను. బసవేశ్వరుడు 116 లోనే లింగ్రైక్యము 
జెంచెను- కావున బండి తా రాధ్యుడు రజ (పాంతమువాడని మును 
నిక్చయింపవచ్చును. 


జ వెలనాటి చొడుడు:- పండి తారాధ్యుని మరియొక నమశాలికుడు వెల 

నాటి చోడుడు. పండితుడు సనదవోలు (చందవోలు) [గామమునందు 
వెలనాటి చోడుని నభకు బోయి బౌద్దులతో వాదించినట్టును, జౌద్దగురువును, 
ఈతని శిష్యులు చంపంగా రా జీతని కనులుతీయిం చినట్టును, అందువై బండితు 
డా రాజాను శపించి యమశకావతికి వడలిపోగా నారాజు నశించినట్లును, వాద 
ప్రకరణము మహిమా |[పకరణము నందును జెప్పబడినది. -- చందవోలిలో వెల 
నాటి రాజులు రాజ్యము చేయుట (పసిద్దము ఆ వంశమునందు వెలనొటెకోడక 


-[- చూడు పుటలు 110-261 

ఈ దీజూ [పకరణము పుట 8 

[మహిమా (పకరణమందలి పండిత |పలోపము వుట 801 మొదలయినవి చూడు. 
I Rice; Mysore Vol. P. 392. 


15 


నామముగల రాజులు తాత మనుమ లిద్దరుండిరి. శర శాసనములనుబట్లి కాల 
నిర్ణయము శ చేయగా మొదటి వెలనాటి "కేడుడు క్ర॥ శ॥ 111 ర మొదలు 1169 
వజకు రాజ్యము ఇ నిన్ను రండవ వెతనొతే చేడుడు [8 శ॥ 116) మొదలు 
1180 వణకు రాజ్యమేలను. ఈ రెండవ వెలనాటి చోడరాజే తె4గు దేళ 
మందు వెలనాటి చొడుడన్న పేరుతో విశేషముగ ఖ్యాతి గాంచెను... ఇతడు 
బన వేశ్వరునికి సమకాలీనుడు. కావున బండితు డీతని సభశే ర్‌ 
మనము నిళ్చయముగ 'జెలినికొనవచ్చును. 1ఈ రాజునే చోడుడనియు, 
రాజేం|ద చేత డని కులోత్తుంగ రాజేంద్ర చేడు(డనియు నామాంతర 
ములు కలవు దీనినిబట్టి పండితుడు Es శ, 1180-1180 పాంతము వాతనుట 
స్పష్టము. 

3) ఉదయావనీశుడుః - పండి తా రాధ్యుని మూడవ నమకాలికుడు పానుగంటి 


వ ఉదయావనీకుండు. పండితుడు పానుగల్ల ను [గామమునకు వెళ్ళినవ్ప 
డచటి యుదయుండను రాజు రాజ్యము చేయుచుండెను. ఆతడు చోడవంళము 
వాడు. ఆతని మం తి పింగలి గోవింద (పధాని. పానుగల్లు నై జాము వ్‌. 
నందు మహాబూబ్‌నగర్‌ జిల్లాలో నాగర్‌ కర్నూలు తాలూకాలో "నున్నది. 
ఇది పూర్వము గొప్ప దుర్గము. ఈ [పాంతమున( బండితుని కాలమున నుదయ 
చోడుడను రాజు రాజము చేసినట్లు శాసనముల వలన. గానవచ్చుచున్నది. 
ఉదయచోడుని దండనాయకులు శా,ళ. 1084 (E శ 1162) తే మంచన 
శాసన మొకటి * జడచర్ల సై జాము రాజ్యము నందు బానుగ౦టి 
నుత్తరమున( బదునై దు [కోశముల మదల గతడు దీనినిబట్టి పండితుడు 
కీ.శ. 1760 పాంతముల నున్నట్లు విదితము. 


ఇట్లు పండితుని నమకాలీనులై న యొక్క మంతిశఖరుని యొక్కయు, 
నిద్దరు రాజుల యొక్కయు గాలమును స్వతం[తములయిన వేజ్వేటు శానన 
[పదూణములవలన [కీ శ, 1190—40 [పొంతమని నిషయింపగలిగితిమి గనుక 
యిది నిజమైన కాలనిర్ణ యమని యి యంచవలయును. 


ఓ) బుద్దరాజు:- “చంద వోలు “కై ఫీయతు" అను దానిలో బండితుని కనలు 
దియించిన వాండు కొండ పడమటి బుద్ద రాజని చెప్పంబడియున్నది. 
-- ఈతడు మన వెలనాటి చోడుని బావమజది, భార్యకు దోయుట్టిన 


*Lythic Records of Hyderabad by Mr. Rama Krishna 


Kavi. 
పండితుడు మొదటి వెలనాటి చోడుని కాలమున గూడ నుండిన నుండవచ్చును 
గాని రెండవ చోడుని కాలమున నుండిన మాట నిశ్చయము. 


16 


వాడు, అతనికి మం|తిగ నుంజెను: ఈతని శాననమొకటి ళా శ. 1098 (కీ.శ. 
1171 నాటిది చందవోలులో గలదు. శేకావున నందువలనను మన మిదివణకు( 
జేసిన కాల నిర్ణయమే సరిపోవుచున్నది. 


ర్స్‌ జెలిదేవు వేనునారాధ్యుడు:- ఈ కవి కాల మూహించుట కింకోక 
మార్గమ. కలదు. పండి తారాధ్యుని చరితము (వాసిన పాలకురికి సోమన, పండి 
తుని సమశాలికు(డై న బిలిదేవి వేమనా రాధ్యుల నునుముని శిష్యుడు * తాత 
మనుమలకు రెండు తరము లంతరము, గనుక తరమునకు 80 సంవత్సరముల 
[పకారము చూచిన సోమనాధుడు బలిబేవ వేమ రారాధుని మనుమడును సమ 
కాలికులు-సోమనాధుడు పండి తా రాధ్యుని కుమారుని మనుమలను వారి శిష్య 
గణమును వేర్కొనుటచే నాతడు [క్రీ శ. 1200 [పాంతమువాడు. ఇదియును 
వె చెప్పిన కాల నిర్జయమును నిగక్చయముేయుచున్నది ! 





* పండితుని సూత్రము నంగ తిగాని గో తము సుగతిగాని పండితారాధ్య 
చరి[తమునందు కెప్పబడ లేదు. “చతుర్మఠళ నిర్ణయ మన్న చిన్ని సంస్కృత 
పుస్తకమునందు నితనిని గుజించి చెప్పుచు “ఖ్యాతో గౌతమ గోతజో గురు 
వరో బు గ్వేద శా ఖాన్వితః” అని చెప్పబడియున్నది, ఈ చిన్ని పొత్తము 
వరంగంటి శివధర్ము వర్షనీ రామలింగేశ్వర ము[దావమరళాలలో ముదింపబడి 
యున్నది. ఇది యొవనెప్పుడు (వాసినదినది తెలియదు. ఇది యెంతవఅకు 
(బమాణ మో చింత్యము. 





-(-లోకల్‌ రికార్డ్స్‌ సం. 19, పుట 498 
IEr Ind Vol. VI P. 268 

* పేరెన్న బడిన (శ్రీ జెలిదేవి వేమ నా రాధ్యులను పరమా రాధ్య "దేవు! 
మనుమని శిమ్యుండ, (దీజా పుట 4) వండితుడును వమనా రాధ్యుడును సమ 


కాలికు లనుటకు సపేశెన్న బడిన (శ్రీ బలి దీవి వేమ! నా రాధ్యు ల_.దిగా నలరు 
జంగములు! 


దవిలి వండిత విభు దర్శించువేడ్క ...సను చెంచుచుం డగ, 

(దీజా పుట రిక) 
* నరసిం హాచార్యో రచిత కర్హాట కవి చరిత, వుట 940, 229, 
' చూడుడు, పండితారాధ్య చరిత్రము- భారతి 


3 17 


పండితునీ కాలమింకను మనము నూక్ష్ళుముగ నిర ర్ల యింపవచ్చును = దానికి 
బనవేళశ్వర నమకాలికత్వ మే యాభారము-జన వేశ్వరుని కలుసుకొనుటకు పండి 
తుడు బయలుదేరి వెళ్ళుచుండగా దారిలో బసవన నలిం గై క్యము జెందిన వా రవిని, 
(శ్రీ ౫ లమున శివ రాతి [వతము చెల్లించుటకు వెళ్ళద లచియు వరో 
చేత తన శిష్యుడైన దోనయ్యను, నచ్చటికిబంపి యాతడు తిరిగిరాగాన తాను 
లింగ్రైక్యము ఇం దెను-బనవన లింగా క్యము (కీ.శ. 11867 లోనే జరిగినట్టు నేడు 
నిర్ధారిత మైనది ' అప్పటికి పండితుడు వృద్ధద శలోనున్నట్లుగా, పండితారాధ్య 
చర్మితవలన 'దెలియుచున్నది-దోనయ్య శివర్శాతి శివపూజ సేయుచుండగా 
(శ గిరి మల్లి కార్దునుడు వృద్ద తాపసి వనమున దోనయ్యతో పండీ తా 
రాధ్యులు మెము పూర్వుస్నేహితులము--అని ఆయన యోగ కేమము విచా 
రించెను పండితుడు వృద్దుడుకాకపోయినచో, ఈశ్వరుడట్టి వృద్ద వేషముతో 
రావలసిన యగత్యము లేదు-ఆతడు @) “కల మునకు "వెళ్ళ లేక పోవుటయు 
నిందులకు నివర్శనము-- 
ఇక నేటి విమర్శకులు తలంచినట్లుగా, పండితుని లింగ క్యమునకు 
బనవని లింగా క్యమునకు విశేష కాలము 2 వ్యవధి లేదు జ త్ర కాలవ్యవధి 
యసంగతము--అ | పామాణికము-= 
పండితునికి బసవన లిం గ్రైక్యము సంగతి యాతడు లింగైక్యము చెందిన 
ఎని మదిచిన ముతక కెలిసినరని పండి ఆారాధ్యచరి[త యిట్లున్న స ముచయుచున్నది 





పండితుడుఎ “కల్యాణమున కభి గమనంబు సేయ” 
కల్యాణమున భక్తి గజిబిజి పుట్టి 
బల్ల హు బిజలు భంజిం చిరంత 
బల్లి దులే జగదేక మొళ్లె |బవ్మాయలు 
జగ కప్పడి సంగ మేశ్వరంబునకు 
దాంగోరి బనవన దండనాయకుండు 
నిచ్చమెనా సంగమేశు గర్బంబు 
జొచ్చె దేపాముతోడ చోద్య మొప్పార 
నిదియు "దా: నేటికి నెనిమిది. దినము 
లని నిక మనుచు నొక శయ్య నెప్పుడును. మహిమ (ప 1 09వుట 


' ఈనాడు కర్నాట దేశమున, "తెలుగు దెళశమున.1967 లో బనవని 
యస్టను తా జయంత్యుత్సవములు జరుపుచుండుటయే దీనికి క 

. క్రీ, శ,1190-ఆతని మరణకాలమని నిశ్చయింపవచ్చును” పు గార్వ్వపీఠక. 

“కి శ 1208 త ర్వాతననిఎ” పాల్కురికి సోమనాథు డజన్బటివాడు అను 
[గంథమునగలదు-- 


15 


పండితు డీ వార్త వినిన వెంటనే బయలుదేరటయు, నా వెనుక జరిగిన 
వృత్తాంతము మీద వివరింపబడినడి-దీనినిబట్టి, ఏ సంవత్సరమున _బసవన 
భింై క్యముజెంచెనో, ఆ సంవత్సరము శివశా శ్రి వెనుక కొలది దినములలోనే 


పండితుడు తీరా క కము వపళతచకుఎకొనుక చారిరునక. తలా వ. కొన్ని 
ఎవధియనీియు. నా సంవత్సరము = టి కాబట్టి 





రి 


తే స. వళ్చరమయని నిశళృయింవవచ్చును. ఈ సంవత్సరమున 


వరాల -1167 శడిని వచ్చినది గావున=నా సంవత్సరమే యిరువురి 
లిం క్యనుని నిర్ణయము. 


పం డితు డప్పటిక చాలా వృద్దుడు కాబట్టి యాత డప్పటికి, జెబ్బ దేండ్లకు 
హ్‌ చె బడిన వయన్సుగలవాడగును. అప్పుడాతని జనన కాలము [ర 1090 
(పాంచమ ణు. 


ఈ సందర్భమున ఇదివణకు విమర్శకుల దృష్టికి గోచరముగాని మణి 
యొక విషయము దిలువుచున్నాను. 


పండితుడు లోకములో నవడ రిం చునప్పుడ 1 వివు డిట్లాతనికి చెప్పెను, 


“బనవ కుమారుని వజ్జను నీవు 

వనుధను శివభక్తి వర్గ నార్ధముగ 

నరుగు ము" 
వం డి ఆ=రాధ్యు డు యవతరించి, శివుని యాజ్ఞా [పకారము, శివభ క్తి 
సెపొందించి- తాను బనవేశ్వరునివల, లిం గగర్భములో మను 


“వల్ల భ నీయాజ్ఞ వచ్చిన పనులు 
నెల్ల (కెట్టితి ధక శక దలిర్చ 
వాసనతో బసవనయు క్ర గర్భ 
వాసంబు(జెచ్చె దేవా పర్వ కేం [ద | 
అని పండితా రాధం చరితలో గలదు, 
థి 
వె యు దాహ్యాతులను బట్టి బపషవనయు వండితుడును, ఒకే సంవత్సరమున 
జన్మించిరనియు, ge ప Se లింగ కన్టము 'జందిరనియు నిర్వివాదముగా 
నిశ్చితమగుచున్నది. 





పందితారాధు[ని అవమ శతాది జయంతుంతువములు జరుగుగాత. 
ల్‌ అబ్బ ౦ ఖం 


19 


పండితుని జీవిత చరిత) 
క్ర ఐఏ చరితము 


పండి తా రాధ్యుల వారి చరిత డఠరిసికొనుఓకు పాల్లురిక్‌ ని స ల 
చరి త్రమే. [సధానము, | 'పామాణికము నగ. చున్నది ఇకదన్న ని నిశ యా 
ప ముడియు గ ముకు అందయినను పండితుని చ 
ల్పముగను, వర్గనములు స్తుతి స్తోత్రములు మహివులు నీతరభ కుల చరితలు 
మొదలయినవి యు యెక్కు డుగను గానకచ్చుచున్నవి. oe వాని నస్నిటీని వదలి 
యీ కవికి సంబంధించిన చరిత భాగముళు మూతము సం|గహింప బయ 
త్నింతము. 


గోదావరి మండల మందలి దావారామనున భీమేశ్వర రింగ మునకు 
బురోహి తుండు (వూజార్ఫిఅయిన ఫీ పనపుడితు డితనితం[డి; గారాంబ యీతని 

తల్లి; వీరిది బు గ్వేదము, గౌతను గొ త్రము * 
(ఎడమ [ప పుటలో 


లాల 





న న ce 0 0 


క పండితారాధ్య చరిత్ర మొకటి తెనుయనందు, నొకటి సంస్కృతము 
నందు, నొకటి కన్నడమునందును గలవు. వీనిలో చెలుగుది మునటిది. పాల 
కురికి సోమనాధునిచె 13న శశాబ్ద |పారంభమునదు (వాయబడినది. మిగిలి 
నవి రెండును తెలుగు చరితము నక (వాయంబడనవి. సంస్కృత చరిత 
గురురాజనువానిచేతను, కన్నడ చరిత్ర నీలకంరుడను వానిచేతసు 15 వ శతా 
బ్రమునందు రచింపబడి నవి. (కన్హాటకవీచరి త 1 భి. పు . 161) కావున గాల 
ముందుకు (బమాణము నందును పాల్కురికి స. తెలుగు చరి|తయే 
యెక్కుడు [గామ్య మనటకు నందేవానులిదు. 15వ శతాబ్దము [సొరంభ 
మందున్న (శ్రీనాధుడు సోమనాధుని ద్విపద కావ్యము ననుసరించి పద్య కావ్యము 
చేసను. కాని యది యిపుడు కానరాదు. ఇటీవల *ిశపురపు రాజలింగనూరి 
యనునతడు, ఇందలి దీజా [పకరణమును, “వార్మిత దిజా (పక రణమ్‌' అని పేరు 
సెట్టి సంస్కృతములో (వా నెను. ఆది యమ్మపడినది. గురురాజకృతమయిన 
సంస్కృత పండి తారాధ్య చరిత్రమును కన్నడార్థముతో (శ్రీయుత కటి బసవప్ప 
శాస్త్రిగారు మెసురిలో |బ్రకటించికి. 


2 


20౮ 


(శై ల మలి న. నుపానంచిన తరువాత. బుట్టినం దున నతనికి 
మల్లి కార్జును( కన్న వెల్టరి, దాజారామము నొదనన్న క్రో టవ ల్లీ వా 
డయిన ఆరాధ్య చేవుం డీతని గురువు. ఈ యాళాధ్య చే వరకు తం 
గురువుగా నుండెను, ఆ రాధ్య దేవర యొద్దనుండి మల్లి కార్జుకడు ౫ వదికను 
బొంది ఎ _వముత రవాన్యములను బక్కగా చలిసికొ ని క లచరిం న 
నచటి [దావ హ్యాణులు వచ్చి యీతని చై_వాచారముల నాజేపీంచిరి. ఈతడు 
వారిక విభూగి మహిమను, రు దాత మహిమ గురుకాదోచక మహిమ, లిగా 
ర్చన మహిమ |వపసాద వాకు బోధించి, పంపివేసెను. _వీఠమాహే 
కషరాచారో మార్గమును 'దెల్పుచు తత _త్వసారమ” ను నత్క్య్బ్యృతని రచించి 
య._.దు. జెప్పిన వ కారము తాను నడచుకోనుచుం డను, ఎక్కు.డు భ క్రితో 
నద్భుతముగ శివపూజ 'జేయుచుం డెను. 


పోరండ్ల నూరసానక్ము యను భకృురాలును, శిలి దేవి వేమనా రాధ్యు 
డును __ కున జుగములును బండితుని ఒబాడ వచ్చిరి, అప్పు డతడు 
శివపూజ చెసికొనుచున్నను జంగములు లింగరూవులే యనిన భావముగల చాడు 
గనుక శివపూజ నాపి వారిని గారవించి జంగమువూజకూడ లింగవూజయే యని 
తెల్చెను నూరసానమ్మ పండితునకు బవవేశ్వరుని చరిితయు నాతని మహి 
మయు నతని యొగ్ల నుండిన కొందరు భక్తుల మహిమయు దెల్చెను. 


ననద వోలు (చందవోలు) అను |[గామమునందు వెలనాటిచోడ డను రాజు 
రాజ్యము శౌయుచుం డెమ. చందవో లివుడు గుంటూరు జిల్లా తెనాలి తాలూ 
"కాలో నున్నది. పూర్వము వెలనాటి రాజుల రాజధాని, ధనదవురమని చానికి 
నామాంతరము. వండి తారాధ్యు. డా [గామమునకు బోయి తన మతమును 
బోధింవసాగను, అచ్చటి రాజు గురువు బేొద్దుడు అతని పెరు బేిద్దపద పడా 
చార్యుడు, ఈతడు వ. % త రాజునకు గురువుగానుండగా 
నన్య మతసు డా రాజధానిలో మతబోధ జేయుట చూచి నహింవనోవక యా 
జౌద్దుడు pre జెప్పి యుకగొవ ప్పనభ క ల ఇ మళ్లి కార్జున పండ కారాధ్యు 
నా సభకు (ప్పించెను. ఆ నభకు నదె క జె నలు సాంఖ్యులు చార్వా కాద్‌ 
నానామకముల వారు వచ్చియుండిరి. పుడితుండు బద్దమతము నితరమతములను 


న. 
-ఓ కతడే పాల్కురికి సోమనాదుని గురువునకు బితామమాుడు. 
స [బహ్మవంశజు బెద్దపదాచార్యు । [దిహ్యా జ్ఞ బాం జంపీంప కాడియే యనచు. 


(మహిమా. పుట 246) 


21 


దనపాండిత్యమహిమ చె ఖండించి తనమతమును స్టాపించెను. ఇంతియకాక శివుడు 
[శమ్షడన టకు 6 దన తలయిచ్చెద ననియు, మంటలో దుమిచదననియు Es 
శివునికం కు నెక్కుడు దై వముకల(డని యెవరై న జెప్పినయెడల వారితల తన 
కాలితో దన్నెదనని |పతిజ్ఞ జేసి తన సిద్ధాంతమును నిలువుకొనుట క “రుద 
మహిమ" యను కృజిని రచించెమ. అత బెద్దుడెమియు (బత్యు త్తర మీయ 
జాలక పండితుని నిందించెకు. అందరును వడలిపోయిరి. 

కారి బౌద్దుడు పండితుని నిందించినందున నాతని శిష్యులకు మిక్కిలి 
కేవమువచ్చెను. “అట్టి నిందకుని జంపలియుడల నతడు. [దోహి కాండు. తామే 
[దోవులమగుదు'” మనీ వారు తలచిగి. పండితుని శిష్యులలో "రేమయ్యు దెవయ్య 
లను వా రీపనికిం బూనుకొగ్‌రి. సము[దదములోని [యొక లంకలో నొక 
బౌెద్ద ఆలయ ముండెను. అచ్చటి కా బె బెద్దుడు [పతిదిన మొక్కడు వెళ్ళివచ్చు 
చుండెను. ఆ సంగఠి తెలిసిన వారు బస. నొకసాం డుదయమున నే రమయ 
దెవయ్య లా లంకకు నెవరికి. చెలియకుండ పోయి దేవుని మరుగున డాణి 
యుండి బెెద్దుడు వచ్చి బుద్ద విగ హమునక 6 జూగి.ంలి (మొక్కు నప్పుడు వానిని 
జంపి వికృతరూపవునిం జసి వెడలిపోయిరి. ఈ సంగతి తెలిసి రాజు మిక్కిలి 
కోపించి సండితయ్యను బిలిపించి యడుగగా నతండు “నేనే చేయింతిని; నేనే 
చంపించితి' నని దోవమంతయు దనమీద మోపుకొనియును. అంత రాజు పండి 
తుని కనులు తీయింపగా నతడు రాజునకు శాపము పెట్ట యచ్చటినుండి శిష్య 
యు కముగా నమరావతికి వెడలిపోయెను. 

చందవొ ఆలో నున్నపుడే యీతడు “లింగోద్భవ దేవ గద్య” యచ్చటి 
దెవునివై జెప్పెను. లింగోదృవుని చెవాలయ మిప్పటికిని జందవోలులోనున్నది. 

చందవోలు వై_ఖయతు' _ అను వు స్హకమునందు నీ కథయే యిట్లు 
న్నది. పండితారాధ్యుడు Ux లమునకు బ్‌ ేవుచు చందవోలుకి వెళ్ళి వుం 
శ్వరస్వామి గుడిలో దిగను. కొండ పడమటి బుద్దరాజునకు గురువైన బౌద్దుడు 
బుద్దాం అను [గామమం దుండెను. వాండు పండితుని మహిమనుజూచి యోర్వ 
లేకపోయెను, పండితుని (వతిదిన శివపూజలోగా వలసిన యొక పూజాపా|తను 
బెద్దుని శిష్యుడైన "బిజుండను వా. డెత్తుకొని బోయెను. పండితుని కి ముం లు 
వానిని బట్టుకొని చంపిరి. ఈ నకూచారము వారు తమ గురువునకు దెల్బ 
లేదు. అంత బుద్ద రాజు ప. డితునివద్దకు మ కుష్యులను బంపి నరవాంతకున శేమి 
రిక్ష శా స్మీయమని యడుగగా కనులు తీయుటయే తగిన కికయని పండితుడు 


+ సము[దము చందవోలునకు. దొమ్మిది మైళ్ళమీ(దనున్నది. 
tle (Local Records) సంపుటము 99, పుట 4లిళె, ఇది [క్రీశ 
1811 లో వాోయబడినది. 


22 


ప్పెనట. చానివై బుద్ద రాజు పండితుని కనులు తీయిం చెను. వండితు. డాతనికి 
ఇశాపమిచ్చి యింక కమీద 3 ఇవు లెవరును చందవోలులో దిర్ధము పుచ్చుకొనగూడ 
దని నియమించి వెడలిపో యెకు. 
అమరావతి చేరగనే పండికుడు చోడునితో భాషించిన పాపంబు పోవు 
కును శివనింద విన్నపావము పోవుటకును శివభ కుల నవాసనామ గణమాలిక 
వతంచను, అమ చెశ్వురాష్ట్రకము( జప్పును, 


స. డమరావకిలో నుండగా బస వేశారు. చతల వ భస్మము 
పం నికు అచ గి rece రర్జాఓక వితము చెప్ప మువఖలిడను. తరువాత 


బండితుశు బసు పళ్వురు ని లు అనన కల్య్యాణపురమునకు ఐ బ రులుచేరెను. 


[తోవలో సారం గెక్వరుడు దేవుడుగాగల నిడుగుడుము లనుచోట తన 
నుఖ్యశిష్యుడగు చొనయ్య గారికి నన్నయయిన లకి రాజయ్యగారిచ య్‌ ల్‌ 
కొలత లానునలటకి ట్‌ యును; అచ్చట నుదయు(డను ఇ-'జనొద్దనున్న పింగలి 
గోవించ ప్రధాని సండితుని ల కుడు కావున నాతనిని మిక్కిలి మశ్యావతో 
చెదురొౌ్మని తన యింటికి ద నని ఏ హూ ము అ చట గవాళునామయ 
అను భక్తుడు కలండు. బు రాజునొద్ద. స్వంత సేవకుడు — సండితు 
డా |గామమునకు వచ్చినప్పటి నుండియు" నాళని ధంఎనలోనండి రాజుసేవ నరిగ 
జేయకుం3ను. అంత రాజునకు గోపమువచ్నె యాతనిని విలిపి చి కోవవడంగ-, 
"దేహము మాతము మీదగాని ఆత్మ స ప పా మును పుట ఈస్‌ 
కొండని గుడి శిఖరము మీంది కెక్కి యురిపెట్టునొని చచ్చెను. అంత వండితు 
డా రాజునకు శాపము పెట్టి వెడిలిపోయెను, 


వ ముతో శంకరయ్య అను భ కుని సపర్యలగాని, కల్యాణమునకు 
ఒ యలు దేఅగా నంతకు( బూర్వా మెనిమిది దినముల (కింద బసవేశ్వగుడు లింగా 
కరము జిం దినన్న సమాచారము [తోవలో దెలిసి ప, డితన కమిత ఖేదముకలిగి 
యతడు బనవని బొగడుచు. [బలాపించెరు. 


లే 2 0 దా 1 3 గర — శ 
అంతరం బడితుడు [కో లఅపర్వతము వ పునకు. బోరాను క్ల టూరు 
మలా మా 
నన ళా ష్‌ లలో శ అ 
3 గకువ డ్‌ “తానచటనసన యు.డి తన లై న దొనయ్య గు గరి (ప; ధి. 


ము వెకచేయి క న [నతముసు బూ ర్తి యు 
: డివెను. అత(డు గిరి ప౦దకిణము 
చేసి వచ్చిన తరువాతః ఐ.డితుండు. తానువచ్చిన పనియెనదనియు స వీళ్ళు 
డును దయను గనక చానుండ నక్క టఅలీవనియు నీ శ్వారుని మ స 
మ వ్‌ స 
భార్యావుతులతో వెల్ల టూరిలోనే లింగా కము జెంచెను, 


23 


పండితారాధ్య సంతతి 


పండితారాధ్యుడు లింగైక్యము జెందునాటికి చారపుతులతో నున్న 
ట్తుగా సోమ న'ధు డిట్లు చెప్పియున్నాడు-- 

అంతలోనన పండితారాధు నాత్శ 

సంతనియును గులనతి స మేతముగ 

అిగోదరంబున లీన మైరట్లు 

వంగతంబగు శి వాజ్జావ|త్ర సరణి 

ల్‌ నల (వార్జన. బిక్కిన సకల 

భువన పాననుని యపూర్వుతనూజు 

దసత సం సారు కేదారయ్యం బుణ్య 

భరితు లోకా రాధ్య పస్ట్రంబుగట్టి, 

పండితుని కుమారుడు కిచారయ్య పండితారాధ్య సం|పదాయమునకు 
గురుపట్టము వహించిను-- ఆతని, యాత్శ్మనం తానము, హవ సంతానము 
పాఠత్కురికి సోమ సాధు డిట్లు 'తల్పెను. 
కదారయ్య ఆత్మసం తానము 





మునుకు గహనో సుప చెన్నయ 
వండితుని పండితుడు పం డితయ్య దేవయ్య 
మనుమలు కెదారయ్య ఎ వనంతానము 


ఇవటూరి సోమనా థయ్య 


సూరీ శ్వరుడు విశ్వ న థస్పయ్య సింగనమంచి 
వీరిలో విశ్వ నాథప్పయ్యు యే పాల్కురికి సోమనాధుని కవితా గురువు. 
పరక పండితారాధ్య సంక ది వర్షి ల్లినది- 


(క. శ, 1199 నుండి 1260 వఅకు పాలించిన కాకతి గణపతిదేవ చ|కవరి 
పండితా రాభ్యులకు ప డక (గా మముల నం ను సిద్దైశ్వరచరి త చెప్పు | 





న సిద్ధళ్వర చరిత? వుట. 


24 


కలింగాణా న ట్‌ గణపలిదేవ చ|కవ ర్తి శాననమున, 


చున్నది. కానీ 
వ్‌ కొడు లకు” అని స్పష్టముగా నున్నది' ఇచట పండి తారా 


“వండి శా నాభ్యు 
ఎన్టికనగా, 
“వలియవ లను 
త స చు కే ' 


7 


కార్డు న వండితారాధు(ంలు కక కేదార పండి తా రాధ్యులని 


మ 
Ms కి ళ, 1167 తోచే అం” ₹ై_కర్టము 


“లు వండిశారాణు క 


క, శ. 126 శావనములో, 'నిలువుగన్నలు చాల్చిన పండి తారాధ్యుల 
మనుమలు (శీ:గిరయ్య : గారికి” అనీ కలదు. ఈ (శ్రీగిరి అయ్యంగారు చె 
శచార పండితుని నలువారి pn ఒకరి Dae ఈ గరయ్యం గాశే 
|వసిద్ద కవ్‌యొన (శ్రీగిరి! _ ఈతనికి (ప్రోలయ వేదూ రెడ్డి కీ. శ. 1815 లో 
మోగల్లు [నామమున నమర్నం చెను. 

కీ. శ. 1500 Ga నున్న గురుదేవారాధ్య కవి తన సంస్కృత 
“పీరా వాచార క గవామునో _ తాను వండి తా రాధ్య వంళీయుడని పండితుని 
ద్గజనుండి వంశ వ్య కము నిచ్చియు న్నాడు 

(క్రీ. శ, రంలో పట్ట మెట్ట సోమనాథ సోమయాజి తన గురువగు లింగ 
నా రామ్యుడు పండి శా రాధ్య వంశీయుడగు గర నారాధ్యుని కుమారుడని 
(వానియు న్నాడు. 


అననా 


తిం! [పొంత త్‌మున వీర నా రాధ్యుడను తె ఇ వకవి తన గంగాగారీ 


విలాళమున శాను పండి తా రాధ్య లై కలి చెప్పుకొన్నాడు 


ణే 


పండఊతారాఘ్యులవారి నంతతివా రే (వస్తుతము పండితారాధ్యుల వారను 
ఇంటి వరు వా 3 కై నారు- నటీకిని వారు (పిద్దితో నున్నారు. 


చె సవరణములో నిలువుగన్నులుదాల్సిన మల్లి కార్జున పండి తా-రాధ్యులు" 
అని యున్న దాని: చారి తాత్శక క్రో మైన కథ గదు. సే "నట యిచ్చుచున్నాను. 
దీనికి “ఊర్జ్వనే[త కథనము” అని పేరు, 


కాకాని నాననా లాం కతా రతన దాతను ము నాయనా. 
1. శెలంగాణా శాసనములు. 


2. ఈ తదాం|ఢ వాజ్ఞయ చరిత త ట్‌... యే యున్నాడు. చూ. ఆంధకవి 
తరంగిణీ, 

క ఇది వక్స్‌ి మ గోడావరి జిల్లా భిమవరము తాలూకాలో గలదు. 

షం వార్వముద దొ క 5. 

న్‌ అముది%తము. 


4 25 
ఉఊంర్వనేత్ర కథనము 


పండి తా రా ధ్యుడు- వెలనాటి చోడరాజు సభలో బొద్దులను జయించి 
నప్పుడు పండితుని వాదమునకు నిలువలేక బౌద్దులతని తూలనాడిరి. అదివిన్న 
పండితుని శిషుగలు సహింపలేక, పండితునితో వాదమ. చెసిన బొద్దపదాచార్యుని 
చంవివేసిరి. రాజుగారి కిదితెలిసి, [బవ్మావాశ్య చెసిన వానికి శిక్ష యేమని యడి 
Fase అచ్చటి వారు కన్నులు తీయి చుటయే శిక్షయని చెప్పిరి. దానిశో, రాజు 
పండితుని కన్నులు తీయింప నా జ్ఞాపించెను. కాని యంతకుముం దే, పండితుడు 
శివుని మహాత్మ్యము, శివభ కుల మహిమ [వదా చుటశై , తానే లి గోద్భవ 
దేవుని యాలయ గోవురము పెెకెక్కి, [(పజలందటు చూచుచుండగా, తన రెండు 
కండ్లను గోరుగుండుతొ పెకల్చి. శివునికి నివేది చెను: వెంటే వపూర్వమువలె 
శెండుకన్నులు వచ్చెను. తవణ మే పండితుడు వానిని మునపటివలె పె ల్బను. 
వెంటనే శివుడు పండితుకు పెకల్చిన నాలుగు కన్నులు నిచ్చెను. అపి రెండు 
ముఖ, దేశమున నుండగా, నిలువు కన్నులు-అన ౧ ఊర్ణ నేత్రములు రెడు 
త్రలినె యుదయిం చెను. 


పండితుని యీ యద్భుక కృ శరమును సోమనాథుడు వృషాధిప శతక 


మున నిట్లు (ప స్తతించి యు ర్నాాడు. 


' *దండిత వాదియె శివుడ దై వముగాకని కన్నురిచ్చి తా 
నిండుమనంబుతో నిలువు నిద్దపు కన్నులుదాల్చి పొల్బు మొ 
పండిత మల్లి కార్గునుని [పస్తు తి నేయంగనేర్చు నిన్ను నె 

౧౧ ణి —0 
వ్వండు నుతింపనేర్చు బసవా ! బసవా! బ5వా! వృషాధిపా. 


పండితుడు, బసవనవలె, తన మత సంప్రదాయ (పశిష్టావనక్రై యీ 
యమేయ శివభక్తి (పదర్శనము భావించెను. ఇది శాసనస్థ మై యుడు టయే 


గాక, మనదేళ చరిత కాధారములైన (పామాణి కాధారములయందు 


నన్నది*. 


పనన న 
%* మెకంజీ దొర వారి చారి తక లిఖతనం చయములు -- చండ వోలు 


3 ఫీయతు ఈ కథాభాగము గల ఘట్ట్రమా[గ్రంథ మున నన బంధ ములోనున్నది. 





26 


బుదిరాజు 'పరయామాత్యుడను కవి తన సొ _త్విక [దిహ్యావిద్యార్ట క్‌లాన 
నిరననముఅను [గ్రంథము న సివి మయము (పన్తావించి యున్నాడు. 


వండితారాధ్య చరి[త్రమున మహిమ _ [పకరణమున నీవృ తాంతము 
గలదు *& 
శివత_త్వనార కృతిక ర 
మల్లి కార్జున వండితుడే 
నన్నెచోడని కుమార 
నంభవ కృతిభ ర్త 
మల్లి కార్జున శివయోగి. 


న న్నెచోడని కుమారనంభవ కృతిభ ర్త మల్లి కార్జున శివయోగి, కేవలము 
(బవాగ్చిచర్య్యాశమ [వత నిష్టతో మునీశ్వరుడై నున్నట్లుగా న్మీకింది విశేషణ 
ములు తలువుచున్న వి. 


ముని జరముఖ మశీముకురుండు (1-58) సంగానంగ విదూరుడు (1-61) 
[ఉహ్మార్తి (1-56) నంయమి (1-66) మార మద (పవోరుడు, మునివుంగ 
వుడు (1-180) దగ్చ్పక దర్పవారుండు మునీంద్ర శిఖామణి (కి112) శమిత 
వివయుడు 173) అవి కారుడు (6.172) హృ జ్ఞన్మాస్వారనళి జ్ఞుడు (8-198) 
జిత మారుడు (11-25). 


కవత తృ్స్వుసార కృతికర్త మలి కార్జున పండితుడని తాను వ్యవవారిం చు 
కొన్నబ్ణవజుకే తేఓపడియున్నది. చేరు లిరువురివి యొకటి యే యెవను. శివత త్తి 
నార క్యతికర్తకు వండితిశజ్ఞ మొకటి విశేషము. నన్నెచొడకవి, ఎచ్చటను 
వండిత' శరము కృతివతికి వాడలేదు. కావున వీరిద్దబు భిన్నులని విమర్శకు 
ండటు నూహించిరి. భిన్న త్మమున కీది మొదటి కారణము. 

రెండవది. మీద వి_రించినట్లుగా, నన్నె చోడని కృతిపతి _ [బివ్మా చారి - 

లు 
పండితుడు, గృ వాస్థా[ శమము స్వీకరించి, వుత పౌ తులతో నున్నట్లు వండితా 
౧ 

రాధ్య చరిత మున వర్ష త మైనదికావున నిరువురు భిన్నులు. 


నన్నెచోడవి కుమారన భవము, పండితారాధ్య చరి|త్రమునను నీ రెండు 
(గంథములను సావధానముగా, నిశిత దృష్టితో వరిశీలించిన వారికి "పె రండు 
కారణముల మూలమున, _భిన్నశ్వము _ లేకపోవుటయేగాక, వా'రువురు 


** పుటలు. 


27 


| నొకవ్య్‌ కియే యని స్పష్టపడును, న న్నెచోడడు వె చి విశషములనేళాక నింకను 

సెవ్య పిశేషణములు కృతిఎతిక వాడియున్నాడు. వానినిగూడ మనము 
(గ్రహించి పండి తారాధ్య చరి|త్రయందలి విశషములతో నం|పతించిన నీమయైక్యక 
స్టిరపడగలదు. వాని నీ కింద చూవుచున్నాను. 


కుమారస:భవ కృతిపతి శివత_త్ర్వసార కృలిక ర్త 
మల్లి కార్జున శివయోగి మల్లికార్జున పండితుడు 
భూగురకుల అతిలకుడు [బాహ్మణో _త్తముడు 
శివధ ర్మార్థ [వవీణుండు వన వధరో్ట్శో త్తమా చార్యుండు 
శివత త్త్వవిమడు 


శివత_త్ర్వజ్ఞాన సన్యానసుడు | _ శివతత్త్వసార కృతికర్త 
శివత త్వామలమతి |వకాళుడు | 
ర 


న్యాయ వె శేపి కాది ష ట్రర్కకర్క న్యాయ వె శేపికోదా త్రశాస్తాోను 


శుండగుటం పాయదర్శన పరిపాలన తముడు 
బర వాది భయంకరుండు 
(త్రిమల విదూరుడు స్వకృ త్యావలోకనో తారిత శిష్యనికర 

మల [త్రయ నిరని తం[ద్రియుడు 
పర వాదీం[ద ఘనాఘనానిలుడు సగచాది మఘదు సర మారుతుడు 
స నంతరం నియ తాత్ముడు శమద మోత్క్బ్బస్ట నిషాగరిష్తుడు 
ఓ A) అ 

కవి నీశేరువా రవి శివకవి మల్హయ 
ఇవాలలా కుకణుడు | సన-నరు[ దో నా్మాతసంశ యో యనంగ 
మనుజాకారమ హాళుండు | _ జ౦ియించినట్టి సాణాదుధమూర్తి 
మా పాళ్వర( ఫకర మాన్యుడు వీశమా పూళ్వ రాచార మాగ్గానుసారి 


ఇక నిట్టి విశవములేగాక వీరిరువురు నొకళజేయని నిళూపించు బలవ తర 
మగు నింకొక [ప్రమాణమును జూ విదను. 


పండితా రాధ్య చరిత దీమా [(పకరణమున నారాధ్య దేవుని లింగార్భనా 
సమయమున, భూతి స్నానమునుగూర్చి చెప్పబడినవు డిట్లున్నది. 
రు చావరావ తారుండు (పత్యవ. 
రు దుండు మది శారుక కివయోగి 
య జ 
య౭రి భూతిస్నాన మంగీకరించె* 


res EO NNR NERNEY NEU Cee RENE పతనాలు C= RENNES Mi తనాప్రానానాత్ర YU NN నకల అలా Ce YEA పనా PNR తపనతో హాదా నాలా దానా దానన ుదా కా యనా నానారకాల డాబా ననా బుంనాదాలాతాడతాక న. జాాజాజుహాలల. వాయన. ాబానతన అ: నజాజాతతడాాతత 


జ దీశా[పకరణము పుట 165, 


గావ 


తా 


ఇచట మల్లి కార్జున వండిచుజే భూతిన్నా" న రన పట్ల న మల్లి కార్లు ఏ థివ 





మూగి న యు ఎది “కావున పైరిరువురు నొకవ్య_ో 
lr Ge ఇత న 


ఖ్‌ వాట్‌ 
జంగమ విశషణము 


క మారనలథభవమున, మల్లి కార్డు యోగికి జంగమ శబ్దము వలు మార లు 
[పయు 
గమ మల్లికార్డునుడు (1- 12) జ.గమ లి. గంబగు వ లి కార్డునుడు (1-15) 
జరు మల్లికార్జునుడు (le జ. (1-120, జ.గమ మయ (1-19) (1-26) 
అంగము మల్లి కార్జనదెవు ( (156) ) (1-58) జంగమ మల్లి కార్డునుడు (8-111). 


గురి 
ర 


biz 


దో జంగమళ బ్ర మిప్పటివలె జాతి వాచకము కాదు. (పాచిన బాలమున 
నీీజంగమీ శబము శివభ క్తులైన |జాహ్మాణులకు జెల్లుచుండెడిదీ. కావుననే 
2 —D కాలా 


(వావాగ్తిణుడై న మలికారుక శివయోగి కీ జ గమ శబ్లము [పయు క్షమెనది. 
టా లు జ © 


దీనినిబట్టి, శినభ కులేన |బాహ్మణుల = అనగా లింగమును ధరించిన 
[జావహ్మాణులందణును జంగమ శబ్ద వాచ్యులే రి, వాది ౩3 ఆ రాధ్యులని సంవ 
చాయికమెన చేరు నియతమై యున్నదిగా ననన్నెచొడుని కాలమున నారాధ్యు 
లక ఇంగములని వ్యవవోరము వచ్చినది. 

వలి కార్దుక పండితుడు, [బాహ్మాణుడై న కివభ'క్రుడు, ఆరాధ్యుడు కాబట్టి 
తాను జంంమ తింంము లొకేవ్యరూపమని శినత _త్వసారమున నిర్ణయించి 
యున్నాడు. ఈ సంవాదము వలన మళ్లి కార్జుము లీద్దజును భిన్నవ్య క్ష sree, 
బన కేయని ని ర్రారితమగుచున్నది. 


పండిత శబము 
ళ్‌ 


కార్డుకు వేరు (శీతైల మలేశ్వరుని వేరే, 

యాతడు, ఆ రావ్యమత స [పదాయిక మైన వీరమా హేళ్వ రాఇచార 
పద్దవిని (వతిష్టించిన తరువాత “వండితి అను విశషాఖ్య చేత న్యవవ్యాతుతై 
గారా. ఇట్టు న్య వవ్యాతుడగుటకు హి తే శ. స్కా 


29 


చ్‌ అ రాధ్య స | పదాయమునకు అం ధ దేశమునకు సన. బంధించిన వారు 
మువ్వురు చారు మువ్వురున సండిత నామ ఫయులే. 


] (శ్రిపతిపం డితుడం. 
చ. ఫివ లెంక మంచన పహడిత డు. 
ల.  మరికారున వండితుతు 

౧౧ జ 


"వ హారిలో (శ్రీపతిపండిత, కినలెంక మంచన నండితు లిరువురు- మళ్లి 
కార్జున 'పండితు తునికన్న పూర్వులు. వారీ “పండిత *నామగయులే ౪-ఒట్టి వారి 
తరు 'వాతవాడైన మల్లి కార్జున వండిత వామథధా౨ య య్యొను. వీదినే *వండిత 
తయము" అని వ్యవవారి తరు. వరిలో మొ“టి యికునరున గూర్చి (వర్యేక 
ముగా దెలిపెదను 


ఇది మొదట నృష్టముగా కుమార నంభవకృశిపలి మల్లి కార్జున శివయో 
గికి నెచ్చటను [పయు క్రముకాలిదు. కాబట్టి పూళ్వోక్త నంవాదములచెళ, 
యాతనికీ నామము తరువాతి దడలో, ననగా, గృవా స్టా శమదళలో వచ్చినవని 
నిర్ణ యింవనగును. 


గృహన్లా (శమ స్వకారము 


నన్నె చోడకవి మల్లి కార్టున శివయోగిని గృహాస్టునిగా చెప్పలేదని, 
లు జి 0 
[బ్రహ్మచారి యని యీవటబకే చెప్పియుంటిని. కాని యాతడే _బహ్మాచా ర్యా 
[శమమువిడి ఆరాధ్య సం పదా,య (వతి్ధాపనకొ అకు, గృవాస్తా శమము స్వీక 
రి. చినట్లు పండి తారాధ్య చర్మితమువలననే నిర్దితమగుచున్నది, 
౧ ౬9 


ఆచి [తయందు మళ్లి కార్జున పుకితుని [(బహాగిచ రారా[శమము సంగతి గాని, 
జాల్యాదిక ము నుగూర్చిగాని లేదు. A ఆరాధ్య సం|దాయమునకు ముఖ్యమైన 
దిడా విధాశముతో [పారంభమగుచున్నగి, పండితుని లింగార్చనా నకుయమున.. 
అం -చటు [బాహ్మాణులు వలడితుని లింగ, విభూతి, రు దాత భార ణలనుగూర్చి 
[వళ్నింపగా, నతడు (శంతి సలి, ఆగమ, పురా ణతివోనములమ _ డి వమాణ 


న బతు లా ల దకతల వలని కాననతతనాం గానా నా వు 





ననా ప్రా ఆనానునారానాలాలాల వాడాడానుననరాయవారా డాం చా నాకాను వాయడం 


1 ఈ శకారణమువనేత నే నన్నే చోశని కృృతియందు "వండిత' శబము 
టు 


కా నరాదు, 


30 


ములను చూపుచు వీరమాపాళశ్వరాచార (పళస్తిని నగ్గడించెను. ఆ వెనుక, 
వెలనాటి చేడుని నభలో, జైన, బౌద్ద, చార్వాకాది మతములనే గాక, 
సాంకారుదె త్వాది మతములను ఖండించి, శివుడు కేవలము లయకారుడేయన్న 
వాదమును నిర్మూలించి, ఇవు డే_సృష్టి. స్థితి లయ కారక లేన మువ్వురికి మూల 
వురుషుడని శివవా రమ్యమును (ప్రతిష్టించి మాహేళ్వర సాం(పదాయ (పవక్షు 
డ య్యును, 

ఈ కాలమునకు కొంచెము ము.దుగానే వ డితుడ-, తన నమకాలీన డైన 
ఒసవన శివభక్తి మవోత్శ్యరము నెణింగి యాతని చూచుటకు బయ చేరగానే, 
మార్గమధ్యమున బవవలిం గై 5 వ్రము ఉఇందెనని, తాను (శీ లమున లి 
క్యము "జందగోరినము, వృ ధ్రావ్యమువలన నచటికి వెళ్ళ లేక, తన శిష్యుడైన 
దోనయ్యను శివరా[తి [వతమును చెల్లించిరమ్ముని పవి, యాతడు వచ్చిన వెనుక 
వెల్ల టూరిలో లింగ్రైక్యము జ దెను-ఆతని వెనుక నాతని పు[తుడు కేదారయ్య 
అ రాధ్య నం[పదాయ గురుపీఠము నధిస్టిం చెను. 


పండిళారా ధ్య చరితలో పండితునకు నుబంగించిన కధ యింత 


ఎ-ా ఇది యింతకుముం దే వివరింవబడినను, వాదనమర్దనకొఅవు తిరిగి 
యిచట నుదావారింపవలసి వచ్చినది, 


వె కథమట్టి- తన సం[వదాయమును (పవర్తింప జేయుట కై మల్లి 
కార్జున శివయోగి, [బహ్హిచ ర్యా[ళ మమునువీడి, గృవాస్థా శమమును స్పీకరించె 
నని న్పష్టపడుచున్నది ఏలననగా, ఒక మత సంప్రదాయము [ప్రవర్తింప జేయ 
వలెనన్న నది (బవ గ్చిచారి కెట్లు సాధ్యమగును. ఆత డవి వాహితుడైన మత 
వ్యావన మెట్లు కాగలదు?_ వంశసారంపర్యముగా నొక గుర పీఠముద్నగాని, 
దాని వ్యాప్తియు.డదు- ఈ కారణములచేత మల్లి కార్జున శివయోగి 
గృవాన్తుడై మ ల్రిళా-ర్చున ౦౦డీతుండని= గురుపదమున నండుటకే పండితయ్య 
అని వ్యవహాతుడ య్యెను_ 

కాని యిచ్చట నొక న. చేపహాము కలుగ వచ్చును- అనలు పంది కాళకాధ్య 


న వండితులి బాల్యదళవృ శాంతము లేచే. మణి యీ యె గ్యోతకు 
నమన్యయ మెట్లు అను [పళ్నయుదలు ; చును 


వే! 


ఈ (పళ్నకు సమాధానము సోమనాథుచ్తే అుచ్చియు న్నాడు-- పండితుని 
జనన జాల్యజీవితము కొన్ని పం క్రులలో నిచ్చియు క్నాడు= వాని నీకి ద నుచా 
వారించుచున్నాను-- 


శివుడొక మూర్తిని సృజియించి 
“బసవకుమారుని పజ్జను నివు 
వనుధకు శివథ క్షి వర్గనార్థముగ 


నరము 
లఅసమానలీఅ 'దాజా రాను మొప్పు 
ఆప్పురంబున లు నొప్పు భీమేశ్వరోరులింగంబు 


రూఢి (ద ద్దేవు పురోహిత (శేస్టుండు 
క కీమన పండి తేం|దడు 
మహినొప్పు (శ్రీగిరి మల్లి కార్టునిని 
సన్నిధి నొక పురశళ్చరణ గావింవు 
చున్న చవాడతనికి నదయిః పుమన డు 
ననుర క్రి సాన్టాంగు డ్రై "యేగు బెంచి 
బనీయి౦ చె ఖీమాఖ్యు సాధ్వి గొరాంబ 
మల్లి ౯ర్జునకీర్తి మహిత (శ్రీశైల 

వ ల్లి కార్టున దేవు మవానీయ నామ 
మగుట పండిత వ ల్లికార్జునుడనంగ 
నగణిత పీతి దచాజూ రామమునకు 

జని యంత మజీయును సద్గురుమూ ర్తి 
"యనఘు(డు గోటిప కాారాధ్య దేవ 
దెవుని నత్కృపాద్భగ్వి లోచన ను 
ధావార్డి మధ్యగత (కీడవలన= 

వదిడవడి సి= 
తత్పూజానుభవ భజనంబు 
తొడ బడ వీర్మ వతోద వ క్రినడువ=” 


నక్కడి! [బాహ్మాణులువ చ్చి, ప.డితు3 వర్తనముగూగ్చి (వళ్నించిరి. 
వె వంక్తులలో వాల్యాక విషయమేమియు లేదు. కాని పుట్టగానే _ 
చదాజారామమునకు “చని'*- అని యున్నది. పండితుడు పుట్టినది శ్రీ౫ లమని 


న 


_ 





' డీజా [పకరణము, 27-1 పుటలు 


చే 


మీది పంక్తులలో నే జనియించె- అని (కియవలశ తెలియుచున్నది. ఇక పుట్ట 
గానే యాతడు (శ్రీశ లము ౩- వీడివచ్చెనన్న యెడల- వెంటనే యాతడు- 
ఆరాధ్య కపునివంన దిక పొందుట యసనశభ వము  దిఠ పొందునాటి కెవషరి న 
యేవనుళ. యుండవలెనుగదా- ఇక= ఏంతో కాలము గురు ముఖమున నభ్య 
నించినగాని యలవడని, సమగ వేదాగమ పురాణీతీవోన పాండిత్యమును 
పళడితుడు; పుట్టగానే (శక లమును వీడిన యెట్లు నంపాదించెను ? ఇంతకు, 
ఆతడు, (శ్రి లమున కొంత కాలమున్నట్లుగా నచ్చటిను.డి చాజారామమునకు 
వచ్చుట యను వాక్నమం చె యున్నదని నిళ్చయింపవచ్చును. 


ల వల్లి కార్డున నామము కారిక అచ్చ టనే అనగా I అము 
మ. న గణించి, మవోయోగియె, ఇతర శైవ వతములనవ 
ప్‌ో సఎ(ప వాయమును సిద్దాం తీకరిం చి* ౫ శిష్యగణములకు 
చ. , పండితుడు కంకర గడు ఆ నమంకుము 

ని చ | నన చాత మపహోకమ్‌ యూత నికి శిష్యుడై, తర కఏమూర 


రో 
bes 
Pl ణం 
a స 


సంభవ మవ కావ్యమును. నతనికి నంకితమిచ్చి, శివపారమ్యము, కివఆయయోాగము 
నందు వి సరించి, మవాేశ్వర సం ప్రదాయమును సూచించెను. సోమనా థునకు 
ముంచే నశ్నిచోడ మవోకవి, మల్లి కార్జున పండితుని బాల్య [వవృత్తిని (బవ్యా 
చర్య నిను పూర్తిగా వర్షైంచి యున్నందువలన సోమనాథుడు దానిని 
య. చరితమున వె రీతి 1 ను|గహింది యున్నాడు. పండితుని 
జీ వితము [వథవ ప్రక య దశలు నన్ని Sn తృతీయ చతుర్ధ దశలు 
సోమనాథుడు ను వర్ణికొ చియున్నారు. 


ఇట్లు మత నం[వదాయిక విమయ మగాక భాషా సాహిత్య సం పచాయ 
ములు పరిళీలించిన నీ మైక్యత మజియు నిళ్చితవ గును- సోమనాథుని వండి తా 
రాధ్య చరి[శ కథావస్తువునకు, $వతత్త్ర సారము, వండితుని రచనలు మూల 
వని ఉరూ వట. కలిపిడినీఎ ఇక నవవురోణ పండి తా రాధ్య చరి శలయం దలి 
పదటాలము, నమానము లు, సంప్రదాయములు, భావానుకరణములు దినియన్ని 
నూక్ళముగ పరిశీలించిన, నవి యన్నియు నన్నెచోడని యనుసరించిన వేయని 
న్పష్ట్రమగును. 


ద. 
mm 


* కాపాలిక, కాలాముఖ; నవనాధ సిద్దమతములు 


ర్‌ 33 

శివకవియగు పాలు_రి సోమనాధుడు, శివ కవులను తప్ప భవి కవుల 
ననుసరింపడుగ దా= గురశిష్యుల- రచనలు. తాను వీరౌ వ మత వ్యా ప్రికి 
కర్టష్టి-చిన చాబ్బియమున కంతకు మూలస్థం భాయమాన ముకై నవి. ఆతని 
కవితా కల్చ్పనృవమునకు మూలములై నవి. ' 


తెలుగున నన్నయ యొక్కడె శివకవులకు ముందుకాలమున నున్న 
వాడు- ఆకని భారత రచన. శినకవులనాటికే వ్యా ప్రిలోనికి వచ్చినది * శాని 
ఇవకవులు [ప త్యక మత సంప్రదాయ (వతిష్టావన వ్యా వికొఅకు భాషాసాహెత్తీ, 
కవిత్వములను మీదుకట్టిన వారగుటచేత నన్నయను చారు స్వతింపలేదు- 
నన్నె చేడడు మా[తము తాను రచి.చినది కావ్యమ గుటచేత-- “దేశి నత్మ వులు” 
అని సామాన్యముగ జప్పినాడేకాని, విశేషింపలేదుతే _. సోమ నాథుడే మొదట 
శివకవుల్‌ హార్షింప జెస్సుదు కవిత అని శివకవి పవమును [ప యోగించి, తెలుంగు 
వాజస్టియముననీ ప్రత్యక విశిష్ట దైవ సాహిత్యమునకు- మూలపురుషుడై నాడు- 
ఈ శివ కవితయము-పండి తారాధ్య- నన్నెచోడ- పాల్కురికి సోమనలు- 
ఆ |ధ సాహిత్యమున తరువాత వెలసిన, తిక్కన యెజ్ఞనలు కవిత్రయ సంప 
దాయమునకు పాతుభూతు ర్షై విలసిల్లి రె, 


పండితుని యితర కృతులు 


మల్లీ కార్జున పండితుడు 'శివత త్త నారముో గాక యికర కావ్యములును 
ర బించినట్టు _కానవచ్చుచున్నది. పండితారాధ్య చరితలోని యీ కింది 
ద్విపదలవలన నీతండు లింగోద్భవదేవు గద్యము, రు దమహిమ. గణనహా[ న 
మాల. అమ రేళశ్వరాషకము. వరత వర్తనము నను కావ్యము లను రచిం చినటు 
చ to ౧౧ 

మన మూహింపవచ్చును, 


* చూడుడు-- తెలుగు కవుల చరి త= ఇంది విషయము, ఉదాహరణ 
పూర్వకముగా నికూపింపబడినది. 

*జ నన్నయ. న న్నెచోడులు= భారతి 1962 తెలుగు కవుల చరిత 
పుట 

**% ఈ కారణముచేత- తెలుగు కవి స్తుతి కుమారనంభవమున నుండ 
నావళ్యకత లేదు 


34 
ఉద్భూత్చన “అనో దన డవు -గళ్యంలు నా. నొక గర గ్థంటులప్పి 
we - చాదిము దవ్యలింగ, దేవు లింగోే. ఇవ లేవు నావణమ చోద్యతరంబుగా 
[తం 


or 


we 


మానుగా త్రైకద్ర మహిమ లును నతి, చానందుడగు (శ్ర మవాబేవు 
(మహిమ. 


నాహాఢరముగ మల్లి కార్టున వు డి తారాధ్యు లావ కర్రా చన [దిలీప చె 

నాట, [ప పుట 242 

స గణనామ సంక్‌ _ర్రనంటః అనం వాయార సయంగంద లంచి 

గాద క గ సవా[నినావములు ప్యాద్యంబుగా ఒకియిం చె నాట్టనిన 

వ్‌ లె [స పుట 261 

అనకు చ యమశరారామపురుని, వాసుని నమరేళు వానవా ధళు “నమ 

గిక్షరాష్ట్రకంోబంద ౫ ర్రించి. 

మహి 1 వుట 269 
వారక “పర్వత వర్ల్షనో యనంగ మీరానతి"న చారున తతి). 

పర్య [ప య. 97; 

ఇవన్నియు పండితుడు Erne నట్లుగా నికము.దు అెలినికొన 

“లము ఈతడు కర్ణాటమునందును గవిత్వము కెప్పినట్టీవజేే తెలువబడినది, 

శివతత్వా వాం స కర్హాట భాప లో ”ణనవా సమాల ఇస్ట్రలింగ సో త. బ3వ 

గీతలను Lo య. చెప్పబడియున్నది. బసవేశ్వరుడు వంపిన 

వ్‌ఘాత్‌ని ధరింవగ సే లూకనికి గ ఎడము వచ్చి యందు గవిత్వము చెప్పదొెడగ 

సని పండ కా రాధ్య చరి తమున ని చెప్పబడిన దొ:= 


“వటుభక్షిం గక్హాటభామ నర్టిచి. యటమున్న బసవ దండాఢీశుకడకు 
బుచ్చిన జంగమంబును భా క్తవరులు. వచ్చి యా బసవన్న వరమహా తంబు. 
(బప్వతించుచు సమర్పణ "సయ: జనవ, హొ _సగతభూతియందు నంతటను గర్హట 
భావ ఇర TN [వాడకు: గ కాట గీత సంగతుల బాడుచును తతత ను 
బనవన్న మహిమయు వినుచు దజితటి బసవయ్య దలచి, = 

(మహిమ ర. వుట. £94) 





35 


“గద్గద కంఠ వికస్వర రస న ముద్గత సవన సంయుత వామ్యుడగుచు 
వారలీల దేలుచు వారలీల శనర వారలీలయకుకృ్ళతి వారలీల బొగడు మహిమ 
'జచ్చిడు మహిమ్న స్హవంబునను. మహిమాకరుని మవో మహిమ కీర్తించు. 


మలనారణంబగు మలపహాణంబునను, మలహణ (సియుని[ద మలవారు 


| జోొగడు 
(శీమయం వైన యనామయంబఖునని, శామయు డగు కరుణామయు 
[ భొగడు 


నాయత | పీతి వాలాయుధంబున వాొ.లాయుధ (వియు, [దికూలాయుధు 
[ బౌగడు 


పాంచ భౌతిక పంచ వంచేం|ధియ |వ,పంచగదూకు నుతించు బంచగరై౨ను, 
శివ శ త్వ్వసార మని్యివకృతి బొగడు. 


వుపానీయమగు రు.దమహిమ య నృ్ఫృతుల, మవానీయమగు రు[దమహిమ 

క గీర్రించు. 

నలరుస సార మాయా న్తవంబునను, అఘము సంసార మాయాదూరు 

[| బొగడు 

శంకర గీత భార్వ (త్పదావళి0, కంకరు దురిత భమంకరు చాడు 
నానంద గీశ బులను వద(బు5 న, దానందు భక్త గణానందు బొగడు 


బండరు బసవన్న భవ్యగిశముల, బండరు బసనన్న ప్రొణళు బొగడు 
పొక్షన నూతన భవ్య గీత ప్ర, సూక్తుల వెడియు భక్తాత్యు బొండు 
దీశూ. (ప పుట 62. 


పాల్కుగ కి గోకునశాలుశు పడి తా ౮ ధ్యులు- రచిం+శన [గంథముబు, 
వఠి ముంచిన [గంథములు విశదముగా వై రీతిని వాసివకు-_ పూర్వము (ణము 
ననుసరించి తరువాతి పరిమ్మర్తలు విమర్శక లు, యివి యన్నియు వ డితా 
రాధ్య రచన లేయలి శెల్చిరి*- నీ విషయమై, వూర్తి* చర్చింది, సోమనాథ 


వానా వా. తా అఫ్‌ మం వనాలలో రతా నాను కమలిని తమన లాలా నానా. నవమ మతా ననా నాలా... గతంల. దర ఎ ము _...కపనయలెనన!. అండ. కనా చితా వునన నములు. తే. చాల పాసుల 


x డాచ్య లిఖత పుస్తక భాండాగారము మద రాను, 
[గంధ ఏంఖ్య, 11092 


36 


డిచ్చి న న [గ్రంథ నందర్భముల ఘట్టములను, నిదూపించి. వండి తా-రాధ్యుని రచన 
లను. నికరుల రచనలను వేబుకజచి. యాతని [గంథములను స్పష్టముగా 
నలివితిని** సోమనా మే పండితుని లోకో త్తర కవితా పాండి త్య లన మును 
న యిట్లు చప్పియున్నాడు. 

-కింపేమంని 'వేయినాలుకలు 

కవి మల్లయ్య జె హ్యాకు ననియె. దిణా. [వ. ప్ర 


వే me = ఎ వ్‌ 0 జు 
క్‌ నాతని లా ప్రభ ఎ్రతులి వివరము 


అక్షరాంఠక గద్య 


ఈ యవతరాంక గదంశే “మల్లి కేశ్వర గద్య అని నామాంతరము 3. 
ఇది యింతవజకు ముదితము కాలేదు. దాని నీ|క్రింద నిచ్చుచున్నాను, 


అఖలలోశాధార 
ఆనందరనవూర 
ఇనచం[ద కిఖనే త్ర 
ఈడి కామలగా త్ర 
ఉరులింగ నిజరూవ 
ఊరి తాచల చాప 
బుళ్యంక కోటీర 
ఒూవ కి కోదార 
“లిక తాండవ కాండ 
'౨ "నికృ తాజాండ 
పైక వ ర్యేళ 
వక 2 సాభారవేళ 
కార దివ్యాంగ 
ఒన్నత్య గుణన్నగ 


తాకా తాన మ 
మ క 


వూ, 


హ్‌ ~ 


వుడ్‌ ay పీక ర్తి 
Chea: చరి త బురిక్‌, (1989 — 
+x xk తానా చరిత్ర భార త్రి 


37 


అవి కా వాద యేళ 
ఆ కసోకకల నాళ 
కనదహీనా భరణ 
ఖల జటింధరవారణ 
గలఅనాయక అయ 
ఘుాభ కై ల్‌ 
సాగరా అ కాలధగ 


ల 

చరిత (తిళూలధర 
ఛచతశ్రయాగధ్వ స్త 
జల ఎజి శిరోవా స్త 
ర్గుక్మూ రి శృంగారి 
ఇనగుణ విదళదిర 
ట|తయాది విదూర 
ఠ|పభా వా ళాగ 
డమగు౭ ది ఓ వోర 
ఢ | వాతపగిహాత 
ణప ఖఫావాగ ర 
తత్వ జోనీత 
థభవిదూర జవవడు 
దవనపాలన దీ 
ధరణీధరోల్సి (| 
నంది చేశారూఢ 
క తాళ 
బవాంఎళ భూత విలాన 
భక్త వ్య్చాధ్వన చా స 
నుం తస్తుతో దార 
యడురు[డా కార 
రతిరాజ బినవాంస 


౨భిత గంగో తంన 
పు. 


35 


(గమథాయ రు[చాయ భ_క్రి పదాయ | 
విమలాయ నిత్యాయ విశ్వస్తుతాయ | 


వరద శై లవివోర 

శర నంభ వాస్ఫార 

ష ట్లింశ త_త్తగత 

సకల నురమునివినత 

వారినే త వదవద్భ 

అళిశ్ర భూధరపద్య 

తరరహిాత చారి[త 

అమరాంకసో[త 

(శ్రీ వగ్వతలింగ నమస్తే నమస్తే నమః, 


పాల్కురికి సోమనాధుడు దీని ననునరించి అత ఠాంక గద [వాయుటయే 
గాక, “అతరాంక వద్యముక” రచియించియు న్నాడు- కావున *అతరాంక 
గద్యలుో ఒశ_వ పొకియముక శెండని కెలియవలెను- ఇది జయభ (ర రగడ 


లోని యర్థ భాగ tees 


స్తుతిళోక పంచకము 


శ) మల్లి నాధాయ ! జి కమ ధాయ |! 

సోమాంక జూటాయ ! జూలాయుభాయ | 

భపస్టకృ కామాయ | పరమేశ్వరాయ |! 

తనె సుకు 

చైశ్రినమోస్తు కుధర వల్ల భాయ ! | 


(శ్రీ వీరభ్యదాయ | సింవోజినాయ ! 
దేవాధిదేవాయ |! చెశోమ౨్హయాయ ! 
వీస్మేరదవానాక ! విగతాధ్వరాయ | 
తన నమ కృకుధర ఖేలనాయ |! 9 


శ్రీ వృమఖే [దాయ ! శివవావానాయ |! 
క్‌ వాగమ సరాజకానా ఏమాయ | 
నే సగర వదనాబ్ద శాంళోదయాయ | 
తనె గ్థినమ (కీకుధర మందిరాయ 3 


39 
భస్మాంగ రాగాయ పాపాపవోయ ! 
తనై శనమ।|కశ్సి" ధర వల్రభాయ ! 


@) జి కేం[దాయ ! శివసన్ని భాయ |! 
వెడి తాత్మీయ య ఏర్మ[వతాయ ! 
స్మృతి (శుతి నచాచారాఢిపాయ | 
త్యనైన్చనమ శీ" ధర వందితాయ! * 


పర్వతాష్తకము 
యు 


wn | 10 

ఖ్‌ కవత తల విన్న వబ ర్ట! జియ్య | 
భ కనునోంబుజ [థై బి విశళయం ! 

0 నీ 
భర్గ ! పరాపర! భవ! నిమ్మళంక ! 
సర్గ స్థితిలయ | ప చరిత గుణాంక | 
వరద |! మహాళ్వర |! వినం తాణ | 
పరమదయారన పర గ[తకోణ | 
అనవరత (తిలో ౩ కిక "అర 
వనజా, "నాచు తాద్య పం పాస్య ! 
గణమనోరథ పరిక కల్పనవ్యసన ! 
[పణత జనా నీక పాతక క[గసన | 
శంఖ 1ర 1! యవిాల (శుత్యంత వెద్య ! 
అభవ నరసార మహారోగనై ద్య | 
సర్వజ్ఞ ! విశ్వరవణ కృ సారంభ | 
వర్వత కన్య కావరి పరిరంభ | 

ల్‌ 
శరళణాగతెొఘ దున్తర పాపదావ! 
పురవార చీ త్తగింవుము దేవ దేవ” 
అని యిటు నిను పర్య తాషకంబందు 
07 ర 

వినుతింప నిష్ణార వితతులుసెందు. * 4 


కాంతనలానారాకాలాడ. అటక ధెయులాయంలా జనానాం ఓ 





* మహిమ [పకరణము- 29 పుట. 
+ * పర్వత |పకరణము-- 261 పుట, 


40 
వీ వశరణ పదము 


పండితుని చివరిరచన= పండ్‌తుడు లిం గ్రైక్యము జందు సమయమువ, 
లింగ గర్భములో (వవేశించుచు చెప్పినది. 


వివళరల పదము 
"కేదార గౌళ రాగము 


ఉండంగం గోరెద నో పర్వతేళ 

ఖండే.దు మౌళి నీ గర్భ, బులోన 

జొర నీవె నన్ను నీవురి యగుచున్న 

సిరిగిరినుండెద శివళశరణు- శివళ రణుపల్ల వి. | 


9వ శివ శివ శ శివ 9వ యన్నచు 
నవదేవయన చు ని౯ జేరంగో రెదను 
చెర నీవె నన్ను నీపురి యగుచున్న 
శిరిగిరినుండెద శివళరణు, లి 


వెరి చడుసులితో తపన నస 

దూలంగ మడి పాజం,దోలి వేగంబు 

చెర నీవె నక్ను నీపురి యగుచున్న 

సిరిగిరినుం డవ శివశరణు 3 


ఆణిముటణీ భవంతంబిజికి వేటాడి 

వెబఐవక ననంగాన బబ శేరుమనచు 

చొర నీవెనన్ను నీపాయగుచున్న 

ివిగిరినుం డెద కివకశకణు శీ 


మెడన ట్టుకొనినను విడువని జని 
జడమను సము కడమలళఠ వాపి 
చొర నీవె నన్ను నీపురి యగుచున్న 
సిరిగిరినుం జెద శివ శు 5 


కని, తిని, విని, మూరుకొని ముట్టిచవుల 
కనుకని బాజెడు మననుని౯ జేర్చి 


6 41 


చొర సీవెనమ్ను నీపురి యగుచున్న 
సిరిగిరి ుంం జద శవళశరణు, గ్ర 


గడచుచు, గుడుచుచు. గట్టుచు బెట్టు 

లొడలిక యిడుమల బడబో యె (బొద్దు 

చొెరనీవె నన్ను నీపుకి మగు చున్న 

సిరిగిరినుం చెద కివశళరణు= 7 


నజమంట6 బొడగని యుటీి ౩డు మిడుత 

'ఆజుంగుని విషయాగ్ని బఅచుపాటుడిగి 

చొరనీవె నన్ను నీపురి యగుమన్న 

సిరిగిరి నుం ఆద ళివళ రయి 8 


అరిమురి పకులకు( బొరివొరి నరుగ 
వెరవుగాదిది మేలిశెరవు రమ్మచముచు 
చొర నీవెనన్ను నీపురి యగుచున్న 
నిరిగిరినుండెద శివశరయి= 9 


“అనుచు కన్నడ గొళనంకించు పదము 
యనురాగమున( జాడ నభ వుండాలించి 
పుడితుద్భ జనః పరివూర్ణు(డై_ య 
ఖండిత పర్వ తా కార లింగంబు. 


నిర్భర కారుణ్య నికట కటామ 
గ ర్భార్భకుని నాత్మగర్భస్తుం జేసి క 
@ 


చె పదముయొక్క పాదము 'శివశరణు అను దానికి “శివశరణనుచు” 


అని చేర్చిన- అది డ్విపదతో సరిపోవును. సోమనాధు డతశ్తు దీనిని ద్విపదలో 
పొదిగించి యున్నాడు. 


ఈ పదమునందలి తొమ్మిది చరణములే యుండుట గమనింపదగినది- 
తొమ్మిది నవనసం ఖ్య నవస ఖ్య [పణవము= (పణవమనగా ఓంకారము. [పణవ 
ము తార్గమును Bere పండిత య్య-_- ఓ ౦ కారమునుంది పుట్టన నివమయ 
శబ్ద [సప,చమున లనమ యను. 





1. పర్వత (ప్రకరణము పుటలు 547-549 


కండ తారామని ర తకలనో ల భ్యమెన వానిని మైన వివరిం నితిఏ. ఇక 
(అ దు 
అలభనము ల న చాని వవరరా= 
ర చాలా 
i త్ర వ దన ద 
జ త [దమహామ DEER 
SEE / 
న లి / అ గ 
3 అమవేశ్వరామషకము (అమ నిళ్వఠాస్థక ము) 
లు (0 
4 శవ న 


నె వానిలో శతకము నండి యొక్క పదము అభించినది: 
రై ౬ 


ఉ॥ లోకకులన్ని న్‌ తనువులో నిక: నీవట యెంత కోల్లుదో 
నాకప కద నభ జ ార్లములాదిగ నెల్ల చెద్దలున్‌ 
దంత రుత రి క [మొక్క దొడంగిరన్న ని 

E 3 ఇం ప తు ము x గ్‌ వె 

ఎఇ కరణిన్నుతి ఎ పర వెశ్చర (శ్రి రి మట్టి ౯ 'ర్హునా 


శ్‌ ఈ వధ్యమును౭టై క శతకమ = (శ్రీగిరి మర్సిక౯ ర్లునా అను మకుటము 
(౧ జ 
గలదియని నిక్చయింవవచ్చున = 
పూర్వము దణ పళికలో 


“శతకందబు శివతత్వసారము” 
ఆను వావమునందు శతకము ళశివత త నారు తో నన్వయి పబడి, 


దాని: వెేశేవణముగా  చేయబబిన ది. కాని చై పద్యమును బట్టి, శివత త్త 
సారము, శతకము కటువేణు u థములని తిలియనగు శ్రు 








కందెలి వ] పద్య ము దావారింవబడినది. | అను 
ఆ కం శాంత నన హ్హా 

వూర పే9క ననునరడించి సాహిత్య nn దీనిని శతకముగా 
పిరణించిరి. కాని చె పద్యమువలన 3 నది సరికాదని తెలియవలెను. 


శతకము “ను దము, శివత తసారము అను దానికి విశేషణము గా 
చయుటచేత నీ యనర్థకము వాటి లినది, 


43 
శినత త్రసారము - కావ్యత్వము 


నతు మనకువ౭బ్ల మైన [గంథములో 469 కంచ పద్యము లే యున్నను, 
కన్నడ (గ్రంథమును బట్టి యిందు వేయి పద్య్యములుండునని ఫి 
యిం దిరి= ఈ గగంథము, తెలుగు భాషలో మొడట వెలసిన 


స్వకం|త కావ్యము 


డినికిము దు నిశితముగా వాజ్మయమున వెలసినది నన్నయ భారత మే- 
అది సంస్కృత (గంథమున కనువాదమని యందచెణింగినే- ఈ కాలము 
న టిదే కనిజనా[శయ మను మల్లియగేచనక్చృత ఛ. దోళతఐ [గంథమున్నను 
నది- కన్నడమున నాగవర్శ ఛందో బుధి ననుసరిం చినది= ఇక దినితో నవమ 
కాలికమని చెవ్పద గిన-పావులూరి మల్గనగణితము- మవోఎరాచార్యుని సంస్ట్ట్ర్రత 
కృతి] ననుళజాత్‌ ముం కాబట్టి తెలుగున తెలి న్వశంత్ర కావ్యమివియ యని 
నిర్వి వాదముగా తేలుచున్న ది- 


ఇుదన్నియు కంద పద్యము యున్నను నిది శివత త్త శిశమహిమా 
(పతి పాదక మును, పీఠమా హే శర సం|వదాయ పకిషావకమునై న కావ్యము 
కాబట్టి యే, యిందు కొ న్ని పద్యములలో శివ సంబోధ +: చుండుబ త: స్థి,చినది, 
ఆక నిందులో నాశ్వానములు లేవుగాని విషయ విభాగము స్పష్టము ౫ 
నున్నది. (గంథాదిని 


పస్ట్యంతములు గలవు-. తెలుగు గావరములకో నన్నెచోడని కన్నను 
మున్నుగా షష్ట్యంత ముల కు (పపశళ పెట్ల / (నమ హు పనుభ కవి వల్లి కార్లు 
పండితు డే. 


క ద పద్య రచన 


"తలుగు కఎబువిత కంద ముగు, చయూలక-ధముకునై న= కంద పద్యమ అ 

స క్రమెనది. కావర్గను అం 4కు సు. చ ఫం నమి 
తోనే న్వ్యా[తా యిది రచిత మైన కావేర్థప లం ఏక దు గద్య రి నమ్మి 
శ కములై నను, కందమాతో కావృమంత యు తొలుత జెప్పిన కీగ్తి ప డితుని దే 
ఈ సందర్భమున నన్నయ భారత పద్యభాగము లో నన్నిం టికవ్న శోలదనముల 
"హాచు?-- 24 87 పవ్యములలొ 1319 -౦దములున్న వి- జ స] కాం నర్థాధికముగ 
నున్నని- కందములు నన్నయలో నె కాక తక్కిన చోటకు, అర్జాధి+ము లజ 


44 


Y థి 
చోడడు, తిక్కన కందములనే హెచ్చుగా వాడియున్నారు- 


కంస పద్యములు తక్కిన వానికన్న సూత పాయములైై, యిమిడిక 
“లిగియుండును- మతము త_్త్వము, నంపప్రదాయము, నీతి వీనిని బోధించు 
నవ్వుడు నంచేవాముల కెడములేకుండ, మటబచుటకు వీలుగాకుండ చెప్పవల 
యును ఈ పద్దతి ననుసరిం చియె పండితు డా రాధ్య నం [పదాయమునకు పరమ 
[వమాణమైన దీనిని కందవద్యములతో రచించియున్నాడు. సాధారణముగ 
వచనములో నియతముగానుండు స్వనామాంకిత గద్యను పండితుడు కంద పద్య 
ములోనే చెప్పియున్నాడు. 


తిక్కన, తనకుముందు వెలనీన మల్లి కార్జున పండితుని కృతినిజూచి, 

ఉత్తర రామాయణమును నిర్వచనముగ రచియించెను* కాని తరువాతికాల 

మునకు, నిదరు కవులు రామాయణమునంతను కందపద్యములతో రచియిం చిరి. 
G 


1. మానూరి వెంకటరాయ కవి కందపద్య రామాయణము 


2 నిమ్మగడ్డ వెంకటా ది కవి కందపద్య రామాయాణము. ఇందు 
13 వేల క దపద్యములు గలవుజ 


ఇట్లు రామాయణ మేకాక- ఒక మత మహాత్మ్యమును ఇతర వృత్తములు 
లేకుండ కందపడ్యములతోడనే ర చిత మైనవి- అం దాఫ్వొన విభాగము కలదు, 
చా 3 పేరు (శ్రీరంగమవోత్మ్య ము- (వబ౭ధ లవ ణముల గలది != దీనినిబట్టి 
కంచపద్య కావ్యములున్నట్లు నృష్ట్రము-= 


ఇంకనీ శివక త్త్వసారరును లావణికులు. తమ లక్షణ [గ థములందు 
వనిని కావ్యముగా బరిగణించియే యుదాహారించిరి గణవతరవు వేంకటకవి 
తక, 160) తన యాం ఈ వ్రయోగ రత్నాకరమునను కన్తూరి రం కవి 
(కీ. ₹. 140 తన అనంద రంగ రాట్బం దమ్సునను= “ఆరాధ్య దేవర శివతత్వ 
సారమందు”:.. అని యీ [కింది పద్య మీయబడియున్నది_ 


' ఇది తంజావూరి పున్తకళాలలోమన్న యము, దిత గగింథధ ముం తక్కినవి 
కె_డును అము[వతములే- 


45 


అయత |తివురాంతకచే 

పాయని పవిళలళచుటయు గటకనుంతయు వినగా? 
బాయక Fకన్నెర [బహగాయ 

కోయని యుల గ వెళొల్లి యుగగా భరగా 


ఈ పద్యము (ప్రస్తుతము లభ్యమైన |పకిలో లేదు- దీనినిబట్టి యీ కావ్య 
లాథిణికత్వము [గహింపనగును= 


(వబంధ కవులలో. కూర పురాణమును రచించిన రాజలింగ కవి, తన 
కృతిలో, నన్నయాది కవులను శివకవులను, వేటు కేటుగా బొగడియున్నాడు= 
అందు 9ివకవుల లో 


"పండితారాధ్య దేశికు, పాలకు ర్కి 
ర మునాధుస్‌ రోకు” 


అని వండితువి పాల్కురికి సోమనాథుని సేరొన్నాడు. 


అయ్యంకి బాలఫర ఫ్వతి తురగా వంకటరాజకవులు-- తమ నాగర ఖండ 
మున= కవిస్తుతిలో= 

శివత త్వ రివ బేవు( జిన్న్మయు అని పండి తాళాధ్యుని శివత త సార కర్త 
త్వము న్ఫురింపజేయుచు నతి. చియున్నాడు 


అనుకరణ మ 


శివత _త్వసారము షు డీ తా రాధ్య చరి తకు మూలమని యిదివజక 
ఇలువబడినదిఆ.- ఇక చాని', ననననంచిన వారి గో (పథ ముడు యధా వాక్కుల 
అన్నమయ్య -- అతని సర్వేశ్వర శతక మునుండి యనునసరణలను ము దు చూపు 
చుశ్నాను-- 


శి వత త్తంసారము-- 


ఏ చేళశంబున నే వురి 

నే చెన వసీయించియుండు నిల శివభకుం 

డా దేళంబున నావురి 

శాసన వసింతరంన యుడు హ౮తీర్ణంబుల్‌ _ (207 ప 


46 
అన్నమయ్య 


* ౧ బేళంబున నేదిశా ముఖమునందే యూర నేవాడ మీ 

పా చాభ్యర్భన నెయు నిశ్చల (డు నద్భక్తుం డొకండుండు నా 

యా చదేశంబును నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం 
గాది స్నాన నదీ [ప్రవాహ ఫలదం లై యుడు న క్వేళ్వ రా! (119 ప్రో 


చ్చోనీ పదభకు డు" డు మది? ంసెక్ళ్కం [జయత్నంబుతో 
నచ oh శంబునుడుదు త్వదీయధ్యాన చినూూూరు లై 
స్‌ ఎ ననశ్చ్రమ లెల్ల నుంతుదురు మం| తాంగాత రా యుక్తు 
య "సర్దవట లెల్ల సందు నిది వేదార్థంబు సర్వేశ్వరా ! 


నేద విదులె న కోటి మ 

హీ దేవో త్రములు గుడిచి యిచ్చు ఫలంజా 

వద బుగ శినయోగికి 

నాదట భికంబు పెట్టినంకన పోందున్‌ = వరల) 


నుమఖుండై శివయోగి మోదము మదిన్‌ ళోభిల్ల జేకొన్న బి 
క్షము విప్రో త్ర త్తమ కోటభోజన నద్భత బన్న సౌభాగ్య యో 
గమునం దార య నమ్మహామహుడు వేడ్కం గోరి యారోగిణం 
బమరం చేసిన పుణ్య మెట్లు గురి సే యన్వచ్చు నర్వశ్వరా. 


తిక్కన 


ఓక్క నే సం మరకూబి శాంతిపర్వమున శివత_త్వసారము నిట్టన.కరించి 
యు న్నాదు= 


“దవా నంసారంబుధి 

లో వెలువడ౭చేసి [ప్రమథ లోకం బెబుగన్‌ 

సొవాొడు.. సతు న్యుడ్‌ 

నా వే నన్మ్నుంవవే గణబుంబుల నడుమన్‌. 9556 వ 
తిక్కన. నిక్ను నెప్పుడుం దలణెది నన్నునీవు 

వత్సల (డవయి వీడ. నావాశనంగ 

వలయు జుమ్మయ్య మఖఅవరక వాసుదేవ 

దేవన చేవ మునీశ్వర భావనీయం 

of 4240 


47 


ఆంధ వీర వ వాజయమునకు 
న రే 
9 ఏత త్త్వసారమే 
[వాతిపదిక 
పెరశై వ పొజా యము. పండిత వాజ్మయము, ఒనవ వాజ్మయము అని 
రెండు విదము లు. 
in పండిత జా జ్ఞయము. అనగా పండి తారాధురడు (పవర్తింప జీనీన 
నవైై దిక లేక విరమహేళ్వరచారమునకు, అభక్తులకు నంబంధించిశది 


వ బనవ వాజ్బాయము-- అనగా బఫవన [పవ రింపఉనీన అవ దిక వీర 
౩వ లేక జంగమ సం[పదాయమునకు, అభకులకు సంబంధించేనవి. 


క్‌. వానిలో మొదటి నం పదాయమునకు జెందినది = వత త్త ప్రసారము. 
ఇది పండి తా రాధ్యకృత ము- ఈ [గంధమునం దే రెండవ సం[వచాయమునకు 
జఇంద్‌ను బసవన్న అతని భ_కృవర్షము యొక్క కథలు సూచితము లె యున్నవి. 
ఆంధ వీర వ వాబ్బియమంతయు వీరెండు సంప్రదాయము ల సొామూహీక మై 
కాబట్టి, ఈ రెండింటిక సంబంధించిన వానిలో శీవత త్యసారమే మొదటిది 
కాబట్టి జదియె ఆ వాజ్ఞయ మునకు [పా తివడిక యెనది, 


అడి యటో యూ [కింద నిరూ పించుచున్నాను= 
C౧ 


ఇ.దుదావారింపబడిన ర్‌ర గురు భక్తులలో నె శెండు వర్గములకు జెందిన 
వారీరీతిగా ఫ్‌భ_క్తమగుమరు, 





పండి తారాధ్యుడు, అసస, 
ఇందు పౌరాణిక భ కులు సాహిత్య అం బెన్న 

(ప సిద్దులై న భక్తులు చేరుదురు. అరియమ రాజు 

అకారాది అలపూరి భ కుడు 

విష్ణువు ఇరుదత్తుడు 

వ్యా(ఘపాద పు తుడు ఒశయనం వి 

(శ్రీపతి పండితుడు ఒడయపిళ్ళ 


హలాయ ధుడు ఓహిళుడు 


ఉద్భటుడు 
ఉపమన్యుడు 
కాళి దాను 


"గారి చేవి 
చండీకుడు 


బాణుడు, ( రాతనపతి) 
చాణుడు (కవి) 
మయూరుడు 
మలయరాజు 
మల్పృణుడు 


"రావణుడు 


48 


ఇతరము చ|క్రవ ర్థి- 
బంకయ్య బరపన= 


కది రె రెమ్మ య్య 
కన్నడ (బవ్యాయ్య 
కన్నప్ప 
కొరికాలచేడడు 
కాటకోటడు 


కిన్నెర |బవ్మాయ్య 
కిన్నెరుడు 

కు మూర పాలభఘూర్ణరుడు 
కుమ్మర గుండయ్య 
కించావి భోగయ్య 

కేశ వరాజు 

గోవిందుడు 
చిబుతొండనం వి 

తలుగు జొొమ్మయ 
జాపూరి [బహ్మాయ్య 
'బెజ్జ మవోదేవి 

మడి వాలు మాచయ్య 
మహో కాళయ్య జంబూరి 
మాదర చెన్నయ్య 
ముసిడి చెఢడయ 
మొణబుటద వంక య్య 
వరగొండ చ[కవరి 

బై జకవ్య 

వీరళంకరుడు 


శంకరుడు 
శంకరడాసి 
శంకరచాసనసయ 


శాఖ్యత ండడు-- అవనాగమయ్య 


సక లేశుమూది రాజయ్య 
నురియ చాడయ. 


7 49 


చె పట్టికలను చూచినచో. వీరశైవ భక్తిని నీరూపించిన శివభక్తులు 
విక్కురు పసల ఆ నం|వ దాయమునకు జెందినవారేయని స్పష్టపడ గలదు= 
ఈ భక్తుల చరి[తలే, తెలుగున ద్విపడాది సాహిత్య [పష్మకియలమూలమున-- 
కావ్య ప్రబంధ వాజ్బయములాొనికి [పవెళిం చిన వి- 


పండిత సం పదాయమునకు సంబంధిం చిన భక్తులలో బె వౌరాశిక భక్తులను 
గూర్చిన కథలు (ప్రత్యక (పబంధము౬ గా వచ్చినను, వానిని ౩ వవాజ్చయమున 
విమర్శకులు పరిగణింపరు.-- ఇక= మిగిలిన చరి తకు దెలినిన- ఉద్భట, కాళిదాన 
బాణ మయూర, మల్పణ- మలయరాజ- వాలాయుఢులలో- ఉద్నటుని 
గూర్చి మల్సణునిగూర్చి (ప్రత్యక కావ్యము లే గలవు= 


ఉద్భుటునిగూర్చిన కావ్యము ఉద్భటారాధ్య చర్మితమును తెనాలి రామ 
లింగ కవి మూడాళాసముల [పవంధ ముగా రచియించియుశ్నాడు. 


మల్పణుని కథం “మల్ద్హణ చరిితి అనువేర మూడాశ్వాసముల పద్య 
యా యం 
కావ్యముగా ఎడపాటి ఎజ్బన రచియిం చియున్నారు= 


తక్కిన వారి భక్తి నిగూర్చిన కథలు= సై యిరువురితో పలడితా రాధ్య 
చరి[తమున నన్నవి- చానినీ పత్యేక శిర్షి క|కింద వివరించుచున్నాను. 


పండిత సం [పదాయ మునకు జెందిన వాజ్ఞాయమునకం తకు పండి తా రాధ్య 
చరి|శయే నమనూలము= దానికి శివత_త్తషసార మెట్లు మూల మెనదో నిరూపించు 
చున్నాను. 


శివత త్వసారము = పండితారాధ్య చరిత 


“ివత_త్వ్వసారము' నందలి పద్యముల యొక్క సారాంశమును వీలయి 
నంతవణకు మూలళదృములతోడనే సోమనాధుడు తన [గంథమునందు జిర్చెను. 
ఇపుడు మనకు దొరకిన శివతత్తసారమందు 409 కంద పద్యములు కలవు. 
వీనిలో గల కొన్ని [ప్రకరణము లే పండి తా రాధ్య చరితములో గానవచ్చు 
చున్నవి. అట్టివి కొన్ని యో (కంద. జూవుచున్నాను:-- 


50 


శివ త్త్వసారములోని పక్యముల పండితారాధ్య చరిత్రలోని రూపాంంతకిత 


సంఖ్య వర్ణింపబడిన వి మయము: ద్విపద భాగము. 
౨1.66 అద్వ్వెత ఖండనము. పుట !8 వాద |ప్రకరణమందలి వేదాంత 
వాద ఖండదనము. 


800-౩18 దజాధ్వరధ్వంసము పుట చిలికి దవాధ్యర (పళంన 

819-850 [వళయ వర్ణనము పుట 286_88 (పళయలీల 

వర1_. 888 కివగణ ముల వర్ణనము పుట ౨2వ మవో తాండవలీల 

త54_ 385 తనను శివగణములలో పుట 405 పర్వత |పకరణమందఠలి పండి 
"జీర్చుమని కోరుట, తుని చరమ (ప్రార్థన. 


ఆరాధ్య చరిత్రము ని.కను వెదకినయెడల నందు శివత _త్త్వసొరమందలి 
వద్యముల యర్థము గల ద్విపద లింకను దొరకగళవని వైని జూపిన పమాన 
భాగములలో నొకొకచేట సోమనాథుడు శివత_త్వుసారమందలి శబ్లములనే 
యుపయోగించి చక్కగ ద్వివదలుగ జెప్పెను. ఇందుకిదివజకు రెండు పద్యము 
లును వానికి సరియైన ద్విపదలు నిచ్చియున్నాను, ఇచ్చట నింక గొన్ని యు దా 
హరణము లిచ్చెదను. 


కం. కలదననోపక లేదని, వలుకగ నేరకయు మూకబధిరుల [క్రియ ని 
ముల నద్ర్వైతులు దమలో, పల వగతుకు భువన భిన్నభావమున 
తిచా,. 

ఇందుకు సరియైన ద్విపదలు 

కలదనంగా నోపకయును లేదనియు, బలుకనేరక మూకంబధిరుల [క్రియను 
బరగు భువనభిన్న భావంబు జూచి యరయంగ నద్ర్వైతమనగ లావేది. 
పుట. 189. 

కం. నిర్వచనీయము లేకయ, నిర్వచనీయంబుగల బె నిర్వచనీయా 
నిర్వచనీయోత్చ్ప కిన, సర్వాదై తంబు చెడదె సర్వానందా- లి9 

ద్వి. నెక్కౌన నిర్వచనీయంబు లేక, నిక్కమ నిర్వచనీయంబుగల దె? 
నిర్వచనీయ మనిర్వచనీయ, ముర్వినా నదై కత మొగిలెంటికగు నె. 
(పుట. 188 ) 
కం. భూతములు దర్భ | తాళ్ళను, హోతల మెడలంటగట్టి యూవంబు 
లతో 
| చెళాగ్నుల యాగాళ్వము, భూ 'తేళ్వర గంగలోన బోవై చె నజా, 
808. 


ద్య. 


కం. 


ద్వి, 


51 


తడయక నచట వోతల దర్భ! తాళ్ళ, దొడరి యూపంబులకోడ 
బంధించి, 


యశ్యా[గవామున నావావనీణు గార పత్యదతీణనామ పరిమి 
తాగ్నులను నావృతంచె న యాగాశ్యంబు గాగ. వుట 2లెర్‌. 


సనముద్ర ద్వీపాచల, వసుమతి వడిమీది కెగురవై చి సనక! త 
సురావాసా కాశము, వెస్మగిందికి దివుచు [బమథ విభుడొకడు శివా 

లి? 
జడనిధి ద్వీపాంతర్భహితధరి తి, వడిమీది కెగురంగవై చి యార్చు 
చును మీదిలోకములతో మించు నాకనము, ఈరాదివుచు | కిందికి 
(బమధేందు కాళు పుట. 25. 


. యమమహేీష శృంగములు నిం,[ద మవోగ జదంతములు [బతాపము 


తోడన్‌. 
సమను ప్తి దుస్సికొని నీ, [పమధులు చాళములు వేసి పాడుదురు 
కొవా. వలపే. 


అలరి యమే3|[ద వావానదంక శృం గ.ములు తాళములు వేయు 
మున్నొాక్క గణము. పుట, 287. 


ఈ [పకారముగ నెన్నియో యుదావారణము లీయవచ్చును. [పకరణ 
ములకు [బకరణములు సోమనాథుడు ద్విపదలో రూపాంతరముచేసెశు. శివ 
తత్త్వసారమున నొక్కొ క్కపద్యమున జెప్పబడిన భక్తుల చరిక్రములు కొన్ని 
విపులముగను రసవంతముగను పండి శారాధ్య చరి[తలలో రచించెను, మిగిలినవి 
బసవ వురాణమునగలవు. వానిని బసవ వా జ్బ్యయమున జూడనగును. 


వె దానినిబట్టి శివతత్త్వసారము పండితారాధ్య చరిత్రకు మూలమై 
నటు విశద మెనదిగచా ! ఇక తక్కిన వానినిగూర్చి తెలి చెదను. 
౧ చ 


ఇక. 


పౌరాణిక భకు అగు, "గారి చేవి, విష్ణువు, ఉవమన్యుడు, బాణుడు 


(రాశుసపతి) వ్యా(ఘపాదపుత్రుడు, చండీశుడు, రావణుడు కాక మిగిలిన 
కాళిదాసాది భక్తులను గూర్చిన వివరణము= 


52 
సంస్కృత సొహితం జ 
కివత _త్తసారము 


ఈ [గంథ మున “కొందటు శివభక్తుల చరితములు” అను శ్రీర్షి కలో, 
సంస్కృత భాషలో మహా |వసిద్దులెన కవులను గూర్చి వారి రచనలను గూర్చిన 
పళంనలున్నవి_ శివభప్రలై న యా మహాకవుల జీవితములనుండి యింతవజకు 
సంస్కృత వాజ్చాయ చరి తకెక్కని కొన్ని యంశము లీ శివత _త్వసార మెజుక 
పఅచు చున్నది, కాల[కమమున, నా యా కవుల వివరణము-- 

“వరువడి చుజియు. ననకులు 

దధరకాణ మయూర కాళిచాసాది మవో 

పురుషులు ద్వప్ట [పతయ 

వరములు నిను గొలిచి కనిరి వరభ క్రిశి వా చా! 


వగ 


కాళి దాను 
జగ త్పసిద్ధడైన కాళిదాస మహాకవి శివభకు డని యందణంగీకరించిన 
విషయమే. అయినను, నాతని శివభ_క్తి నిరూపించు ఘట్టమును గూర్చి యింత 
వజకు సాహిత్య [పపంచ మెఖుగదు- పాల్కురికి సోమనాథు డి విషయ మిట్లు 
ఆలిపియున్నాడు- 
“పాలిత శాబ్దికులే బాణమయూర 
కాళిదానులు తమ కవితా విశేష 
ములకు మాత్సర్యముల్‌ ముట్టుడు” 
అని వారి వారికి నంబంధించిన కధల నిచ్చియున్నాడు. 
కాళిదాస మవోకవి శివునికి తన కెడు కన్నులనిచ్చి “కాళిదాన గద్య” 
అన. గద్యక్ళ తిని చెప్పి వానిని తిరిగి వడయుటయే గాక= అుంకను 
నె తంబులరాళి. నడసి యంధులందటికి, తిరిగి కన్నులువచ్చినట్టుగా నీ కింది 
పంక్తు లను బట్టి శ₹రియుచున్నది. 
జ. చేతులు ఆండు 
బడయుట యెంత 
కదిందించాననుచు. జక్కన కాళిదాసి * 


* మహిమ (పకరణము= 107 పుట, 
కాళిదానునకు, శకాొళిదాసిియని సోమనాధుడు వాండియున్నాడు 
“చెచ్చెర కాళిదాసికిని- అని యతిస్థానమున, నీ రూపము గలదు... (బన 


ములు, 


53 


కన్నులు రెండున కణమశేలంకి 

పన్న గధరు పదాబ్దముల కర్చించి 

ధర కాళ దాసీ గదంబు నా జెప్పి 
వరభ క్తి యు క్రి నీశ్వరుని గులటించి 
యిచ్చిన కన్నుల నిచ్చుట గనుట 
యచ్చెరువగునే మవోదాని యనుచు 
నీశుచే నఖిల లోశేకుచేం గాళి 

దాసి న్మేతంబుల రానులు వడసి 
యెన్ని చేశంబుల నెన్ని పురముల 
నన్ని [గామంబుల నెన్న ంగ బడిన 
నన్ని చేశంబుల నన్ని పుకముల 

నన్ని |గామముల జాత్యంధు లందటును 
గనుగుబ్బు లతో గస్టులె యున్న 
జనుల రండోయని చాటఎగ6 బకుష 
దప్పవోయిన కన్ను దడికన్నుబెరయ 
గప్పిన కన్నడ్కు- క న్నుడ్డు కన్నా 
[గుడ్డిఃన్నారి గన్న గొ _డైెప్పకన్ను 
(బొడ్డుకన్నును పువ్వుపోయిన కన్ను 
పాలగట్టిన కన్ను (బంగుడు కన్ను 
[గాలు కన్నును సీలుగా జెడి కన్ను 
(బొంద కన్నును, వారిపొారి [బుస కన్ను 
(మంద కన్నును సెపు మాదల కన్ను. 
కానయుననెడి రోగంబు కన్నులును 
నాదిగాగల సమ సాంధులు నడి 
రోదనస్థులు దన పోలి కేశర 

చెన్నార క ళిదాసియు శివుచేత 


54 


గొన్నయా ముయ్యేడు కన్నులలోన 
దారె.డు కన వ్లలుద్ధతి ధరియించి 
చార వారికి కన్లవలు పుచ్చి పుచ్చి 
యిచ్చుచు న6ధుల నెల్లను దనువ 
నచ్చెర వంది లోకావళి వొగడ 
[గక్కున దమ దను కన్ను లశాక 
కక్మ్కజంబంది వూర్వాంధులు మొక్క 
డాసిన ననుమా|త తమ నేత రుచులు 
వాసిన యతగులు (పణమితులగుచు 
బూని యా కన్నుల [పోగులు సమయ 
దానంధులకు గాళిదాసి దానంబు 
ఊతి నంధులకు కెల్ల గృవసేసి థివుని 
నుతియించి పడ సె. 

ఈ కథయందు జెప్పిన కాళిదాస గద్య లభ్యము కా లేదు. 


భట కాణుడు 
తు 


ఈతని గూర్చి వై కంద పద్యమునం దేగాక. |పత్యకముగా వేజొక 
కందమును పండితారాధ్యుడు రచించి యుశ్నాడు 


“చేతులు రెండును దునిమి మ 

వో ఆాత్పర్యమున మిమ్ము నర్చించి జగ 

త్చూతముగ మగుడ6 బడయ జె 

థాతిగ నీచేత భట్టబాణు(డు రుద్రా, 396 వ. 


సోమవచాథుడీ విషయము నిట్లు చెప్పినాడు. * 
శాణుండు వెండియు భక్తి [కీయాధు 
రీణు3 డెప్పుడు దన రెండు చేతులును 
గడికండలుగం దన క ట్టల్క-దునిమి 


* మహిమ [పకరణము. పుట 106,107. 


ఎర్‌ 


పుడమి జనః బుఇద్భుతు మందిచూడ 
వారాంబూన్చి బాణ గచ్యావసానమున. 
జిరభ క్తి “శివకర శివకర” యనుచుం 
బడ నె చేతులు రెండు.” 


నన్నెచోడ కవిక మార సంభవములో వాణుని నుతించుచు వె యుదం 
తమును చెస్పియున్నాడు. 


“కరములు దనుముడు( బరముని 

వరదునిగా. గొల్చి కవితవలన నమగుడం 

గరములు వడసి జగంబున. 

బర ౫ మవోకవి యనంగ ఇాణుండు వేర్మిన్‌ (1-22) 


బాణుడు తన చేతులను ఖండించుకొని, తిరిగి శివస్తుతివలన బడసిన కధా 

అతని “గద్య” చరిత్రలకెక్క లేదు- పండితారాధ్య చర్మితమున వై పంక్తుల 
వలన. యాగద్య= చివర, “శివకర శినకరి అని శవమూలముగా కరముల 
నొనంగుమన్న |ప్రార్థనయున్నది. ఇంళేకాక పర్వత [ప్రకరణ [పారంభమున- 
తక్కిన పండిత కత గద్యలతా చాటు బాణగద్యహాడ సరన [పచారముల 
నన్న దని= 

“అంచిత బాణగ ద్యావమరగద్య 

పంచ గ ద్యాదులు.ో 


అన్న పంక్తులు తెలుపుచున్న వి. * 


బమ్మెర పోతన నాటికీ కాణగద్య యున్నట్లుగా భాగవ తావ శారికనుడి 
శిలీయుచున్న ది. 


ఆశ ఛా ఆ థ్‌ 
మృదుమధుర వచనవర్ష పల్ల విత స్థాయినకు భాణునకు నను సరించి ** 
ఇచట వచనవర్గమనగా గద్యక్ళతి యని తెలి నువ లమ, 





* పర్వత [వకరణము-- పుట 512. 

** అవశారిక-- 12 వచనము. ఈబాణ గద లభ్యమగుచున్నది. 
చిరువనంతపురి (పా చ్యలిఖిత పుస్తక భాండాగారములో నున్నది. గద్య చివర. 
“ఇవకర* శివకర” అని యున్ని. 


56 
మయూరుడు 


బాణుని నమకాలీనయడయ  మయూరుండు- ఈతడు సూర్యశతక మును 
రచియించి యజరామర కీర్తి నహిం చిన వాడు. సోమ నాధుడిట్లు చెప్పుచున్నాడు. 


ముల బుధుల్‌ విద్వ త్తములుజూడ. దొలుత( 
జని మయూర (డు సూర్య శతకంబు జెప్ప 
నినడు [బశ్యకుమై “యిది నీదు పూర్ణ 
కరగ్రంబు కుష్టరోగము శూరిద క్క 
నిర్యూలముగ్‌( చేంత సర రట్టయు్యు 
నొక్కింత నాదీ ప్రి నొనగెదనదియు 

[గక్కూన వెలి కుష్టు గప్పునట్టుగను 

అనంతస్థ మగు కుష్టువారునిచేగాని 

వింతయు కెడదట్ట నీకు ఘుతింపు 

తడయ కిరోగంబు తనకయె (శుతులు 
నొడువ మార్తాండ భానోఃకు ఫ “యనచు 
నంత(ద|దోగంబువారు పొదభ కో 
మంతుండనై కొల్వమా నో నావుడును 
రతివ యు రుడు “మయూర _స్సవంబన(గ” 
తతిధరజాపతి గీ ర్తనంజని 

ధరభాను చబోని దనలోని క ము 
వారియింవ.* ... 


ఈ మయూర న్రవము హడ పండితుని కాలములో (పచారమున 
నుం డెడిది-** ఇప్పుడిది యలభ్యము- రెండు శ్లోకములు మా[తము లభించి 


నవీ= ఇదియును నంపృత వాజ్మయ చరిత కెక్క_ లేదు. తొలుత ముప్పదేండ 
థా 
కిందట నేనే దీనిని తోకమునకు వెల్ల డించితిని ** * 


* మహిమ (పకరణము- పుట 106. 
**౫ వర్వుత (ప్రకరణము పుట 512 
*** Mayurastva- a forgotten work of Mayura K. V. Ran- 


aswami Iyengar Commemoration Volume PP 24.32. 


8 57 
ఉ ద్భ టుడు 
శివత_తసారమున 


“వాఠలీలా సవళచనా 


స్థిర నిరుపమభ క్తి. దనదు దేవాముతోడన్‌ 
సురుచిర విమానమున నీ 


వురమున కద్భటు(డు (బీతి బోవడె రు దా, 410 ప, 
అను యుద్భుట (పశంస గలను 


ఈతని కృతియగు “వారలీల”ను పండి తా రాధ్యుడు పఠి.చినట్టు పండితా 
రాధ్య చరిత్రమున దీవాపకరణము * వలన భక్తులు పకించినట్లు పర్వత 
(ప్రకరణ మువలనం “'దెలియుచున్నది. 


నన్నె చోడ మహో. వి యీతని నిట్లు నుతి -చియున్నాడు- 
౧m అబల 


[క్రమమున నుద్భటు(డు గవి 

తము "మెజయ. గుమార సంభవము సాలంకా 

రము గూఢ వస్తుమయ కా 

వ్యముగా హారలీః (జెప్పి హరు మెచ్చి?చెన్‌ . (1-21) 


ఇ-దు 'హరలీలయే” గాక యుదృటుని కృత్యంతరములు సపర్కొనబడి 

నవి అవి రెండు 1 కుమారసంభవము. 2. కావ్యాలంకార సం|గహాము. 
వీనిలో వారలీల కుమార సంభవము లభ్యము శకాలదు- కావ్యాలంకార 
సం ([గహమున నల. కార లమ్యములకు, తన కుమార నంభవమునందలి శివుని 
వటురూపధారణలీలకు నిచ్చియు. డుటచేత కు మారసంభవము నీతడు రచియించి 
యుండుట స్పష్టము. అయితే, కాళదాన మవోకవి రచనము౭దది నిలువక 


తతా 


ను దిణూ [ప్రకరణ ము-- పుట 181; 


కర్ర 


పోవచ్చును- నశ్నెచోడని కాలమునాటికది యున్నట్లు స్పష్టమే. 1 ఈతండు 
కీ శ్ర, 119.518 వలపు కాశ్ళీరమును పాలించిన జయా పీడు నాస్థానమున దిన 
మునకు * లవడ దీనారముల వేతనముతో నుండెడి వాడు, 


ఈతని కథను సోమనాధుడు బనవవునాణమున స మాశ్వానమున 
[వాసియున్నాడు- * అందిది లిరి పం కు లలోఎన్నది. అందద్భటడు వల్లకి 
పురమున భోజమవోరాజు నాస్టానముసనుండి యాతవికి శివదీకు నిచ్చినట్లును, 
తన చిశాధూమము 4, నేడు వుదల భూతముల శాపవిముక్తి గలిగిం చెనని 


కలదు 


ఈ సోమ ౮ థుని యుద్భటకథనే తెనాలి రామలింగకవి చెంపుచేసి 
“ఉద్భటారాధ్య చరిత్రము” అను [వళ_స్త |పబంథము రచించెను. 


కన్నడమునకూడ నీతని చరిత గలదు. అందు [బహూ దేవుడను ప్రే 
సమయవరీవ-- అను [గంథమున= వారలీల వేయి పద్య ములుగల కృతియని 
(వానియు శ్నాడు- 


సోమనా థుడీ యుద్భటుడు. వల్ల కి పురమున భోజరాజు పాలనమున 
నున్నవాడని (వాసిన దాని” = కా కగ్టైరమున నున్నట్లుగా (వాసిన విమర్శకుల 
[వాతకు నమ్వోయము కుదరలేదని కొందలు |వాసిరీ. కాని యది సరికాదు. 
ఆంధవీర శైవ వాజ్ఞయమందెచ్చటను వేజొక యుద్భట డులేడు- బసవ 
పురాణ రచనాకాలమునాటికి సోమనాధున కాతనిగూర్చ వివరములు ఆలియ 
లేదని యనుకొనట సముచితము ఈ ఉద్భటునిగూర్చి సవిన్తరముగా ఉద్భటా 
రాధ్య చరిత పీఠికలో (వాయందలచి, యిచ్చట విరమించితిని, 


' కుమార సంభవ విమర్శనము. క్రి శే, (శ్రీ పొద లకీపతిశా స్త్రీ 
వుటలు 121-127, (మదాసను విశ్వవిద్యాలయ [పకటితము,. 1987 





2 ఇచట దినాతములనగా బుగారు నాణెములు కావు. అవి రాగి నాళ 
ములని తెలియవలెను. Kalhana’s Rajatarangini 5, B. Pandivs Edition. 


3 వుట 159; 


59 


వాలాయుగధుడు 


“నిష్టురభ క్రి వాలా యుదు 
నిష్టకు వలచిన విధము నీదగు కర్మా 
ను మైనము లకు బిలివిలి 


నిష్టలకును రిశ్రడు వలచునే తలపోయన్‌ 497 వ. 


వాలాయుగుడు సంస్కృత సాహిత్య మున (పసిద్దుడు థి “భకు డు- ఈతడు 
రచించిన [గంధములు అభిధాన రత్నమాల (నిఘంటువు) కవి రవాస్యము 
(ఛందో గంథము) మృతసంజీవని (కావ్యము) పహాలాయు ధ_స్తవము= అను 
శివ_స్హవము- వీనిలో కడవట్‌ది= ప. డి తా రాధ్యుని నాటి (ప్రచారము న న. 


“ఆయత పీతి “వాలాయుధంబున* హ 
లాయుధ (పియు. (దిహలాయుధు తొగతుో 


మణియు శివభక్తులు దీనిని పఠించెడు వారు ! 


బసవపురాణమున నీ వాలాయుధుని కథ కలదు. ఆందితడు చిబుతొండ 
నంబితో సమకాలికుడుశా నికూపితుడు 2? ఈతడును, చిబుతొండనంబియు, 
చారి|తకముగ సమ కాలిక వ్యక్తులని నిరూపిత మైనది. 


ఈ_స్తవము శివన్తవములన్నిటికన్న “పెద్దది 6/ల్లైకముకున్నవి= తెలుగు 
సాహిత్యమున దీనికి [పచారమున్నది. (శ్రీపర్వతపురాణమున _ నాగులూటి 
శమనా రాధ్యుడిందిలి 21 వ శ్లోళము నిట్లను వదించియున్నాడు. 


మూలము శ్లో। ఏపాంయుష్మ|త్పతికృతి గృవాంలింపశాం పాణయో యే 
త్వద్భ-కానొం నలిలలులీతె రోమయెః సంవలిప్తాః 
—_-0 రా గ రా —D 
తేషామీశ తి: శనగరీ నాయకత్వం గణానాం 
"తే లివ్యం శే మృగమదరసై ః ఖేచరిణాం కుశము. 21. 


1 వూర్యో కదీజూ, పర్వత [(పకరణముల పుటలు, 
2 


39 $9 


3 శివపంచ స్తది పీఠిక=ర, 


60 


తెలుగు మలవారు గుడిగోమయమున 
నలికిన మర్త్యుండు నలకుగట కస్తూరీ 
మలయజపంకము దివిమ 
కల జాొయశతోచ నా కు చద్వయవీథిన్‌ : 4 ఆ 


మూ రికవి నరవ భూపాలీయమున నిందిలి [ప్రథమ శోకము నిట్టనున 
రించియున్నాడు. 


క్ల! విఘ్నం నిభ్నుం ద్విరదవదనః [పీత యేవో స్తునిత్యం 
వా మేకు. ఠ |త్పక టిత బృ * ద్ద్హతీణే స్టూలదంత 
యః (శ్రీకంఠం పితరము మయాళశి ప చామార దేవొం 
౧€ు @® 
దృ్భష్థూ్యూనూనం స్వయ మపి దధావర్గనా రీశ్వరత్వం= 


అరుదుగ ఎవావముభాగ లలనాకలనా చల నాత్యుడైన యా 
హారుగురుగాం చి తానును త దాక్ళ తియాగతి సకదంతుడై 
కరికరిణీగుణ.బులు మొగంబునదాల్చి జగంబు కేలు. నాం 

తర కరుణాననాథు గణనాథు మరుద్గణనాథు గొ ల్బెదన్‌. (1.4) 


మలహణుడు 
(మల్తణుండు) 


“శన లంజయునుం జీల యు 

దనలంజియ బంధు జనులు చానును జనండే 

జను లెల్ల జాడ మలవాణు 

నిను నంస్తుతిచేసి చేవ నీపురమునకున్‌ - 415 ప 


మల్చణుడు శా ౩ స్తో తవాజ్మయమున |: ళస్టిగనన్న శివప చ సవములలో 
మల్చణ_స్తవమును రచించిక మహాకవి. సై పద్యములో “నిను సంనుతిచేసిో 
అను దానితో సంస్తుతి లూ న్తవయే యని తెలియవలెను 


సోమునరూరుడత కతు పండి తా రాధ్య చరిత మున దీజాూపకరణమున 160 
ప. క్తులలో చెప్పియున్యాడు. [గంథ వి స్తరఖీతిదే వాని నుదావారింవలేదు- 
పుముగంధి యమ వేళ [యు, శివభకు డగు మల ణుడును జాల్యస్నేహితు లె నను, 
గం ఠి — యిన రా 


61 


పుష్పగంధి యౌవనవతియెన వెనుక వేశ్వతల్లి -యాతనికి, పుష్పగంధికి సమా 
"వశము గలుగకుండ కేసేను= కాని వారిరువురకు మననుళో గా ఢ(వేమగలదు- 
ఒకనాడు మల్ల ణుడు ఏరహాము భరి_పజాలక,, వర్త మైనమ, పుష్బ్పగంధి యింటి 
గది గుమ్మము చేరియుండెను. పుష్పుగ-ధి యీ సుగతి నెటుంగక, తాంబూ 
లము పుక్కిలించి యుమ్మెను. అది మల్హణునై బడెను. తతణమే మెఅపు 
మెజసేను- పుష్పగంధీ తాను చేసిన మవోపరాధము [గహించి యాతనిలోనికి 
గొనపోయి, వణికమైన యీ సౌఖ్యముకన్న, చిర సౌఖ్యము శినభ క్రిచే నమ 
కూడునని చెప్పగా, కవిగాన. ఈళ్వరున్‌ గూర్చి ముప్పది చాల్లు సతి 
శ్లోకములు చెప్పెమ. శివుడు [పత్యకమై, మల్సణుని పుష్పగంధిని, యామె 
తల్లిని, పంజరములో చిబుకను= నందణీని = ఇ లాసమునకు గో రు 


దీనిని [పత్యేక (ప్రబంధముగా ఎడపాటి యెజ్జన యను కఏ రచించి 
యున్నాడు= అది రెంతుమాబులు ము[దిక మైనది. % ¥ 


ఈ మల్ల ఇనుతిని గూర్చి సోమ ాథుడే యిటు చాసీయున్నాడు 
క్రతు [= 
క కనరు సద్భ క్రి6 గాం తాకచ పచయ 
యనుచును ద్యుక్తు6 జై హారయమమన;ం బలర,. 
(పస్తు తాలం కార బంధుర మధుర 
విసారమతి మల ౧ సో[తమనంగ 
ఆది టా ఎం 
నప్పుడ ముప్పదియాలు ఖోకము నెప్పినంతట.” 
a త 


ఇదియును పండి తారాధ్యులు పరఠిః చినట్లు పూరక చా వాతులన బట్టి 
తెలియు చున్నది. డీనికి శివపంచ_న్గవియ, దు చక్కని వ్యాఖ్యయు భాషాంతర 
ములు గలవు= 


మలయరాజు 


అమిత దృఢభజ్తి వీటయః 
గొామరుగ. బరిజ షలతోడ. గూడ వె 9వలో 


* పుటలు 858-967. 


ఖ్‌ శ కశ్చ గార (గంథమాల మ దాను.1980- శృంగార కావ్య (గ్రంథ 
నుండలరి బందరు.1940, 


62 


కమునకు చేవాముతోడన 
రమణియముగా (గ మలయ రాజరి” శివా 4(9 పద్యము 


మలయరాజు శివభక్రుండగుటయేగాక, “*“మలయరాజీయముో అను శివ 
సో[తమును రచించిన మవోకవి= ఈ సో త్రిమును (శ) లమునకు నేగు 
భకులు, శివరా|శి సమయములో పఠించుచుం చెడి వారని పండితారాధ్య చరిత 
మువలన శతెలియవచ్చుచున్నరి. 


మలయరాజియమున 72 ఆ ర్యావృ త్తములున్నవి ఇది పండి తా రాధ్యులకు 
ప్రీతికరమైన శివన్తవములలో నొకటి శివతర్త్ర్యసారమునం బే దీనిలోని యొక 
శ్లాకమున కనుకరణము గ౭దు 


త్య 
భా 


కులిశ:కుసుమతి దవాన 

స్తుహినలి వారాన్ని ధిర్జ్భువం సతి 
శ తుర్భి తలి = 

వ్యమృతలతి కివేని (పలవతోభక్వా్య ర్‌ం కో, 


ఆయుధములు ౯ నుమములగు 

నాయబ్బులు మ్యోలగు మవో మదగజముల్‌ 

వేయేల గండకిఐలలగు 

జబాయకనిను గెలుచు నచలభక్తు లకు శివా 116 ప. 


* ధూర్జటి (క్రీ కాళవా స్తీశ్వర శతకమ న దీని ననువరించియున్నాడు. 
“పవిపుష్పంబగు నగ్నిమంచగు నకూపారంబు భూమీ స్థలం 
బవు శతుండతి మితుడె విషము దివ్యావాోరమే నెన్నగా 
నవనీ మండలిలోవలన్‌ 9 వేశ్యా భాషణోల్లాసికిన్‌ 
శివ నీనామమె సర్వవశ్యకర మే @) కాళవాన్నీ శ్వ రా.” 


* ఈ_న్తవములు న్రైవసాహీతీ సామాట్టులు బండారుతమ్మయ్యగారు 
తెలిగించిరి. ఆందువై శ్లాకమునకు ధూర్జటి పద్యమే నిలిపి శివకి 
సంప్రదాయము వారు పాటించినారు, భ క్రిర సప్హుశకమకు వారి తెలుగు 
స్తుతి శివపంచ _స్తపీ'లో మూలముతోగూడ [(పకటిత మైనది. 


63 
పండిత [త్రయము 


వ. ప డిత వాబ్బయమున మి/'లిన వారిలో. (శ్రీపతి పండితుడు 
ముఖ్యుడు- ఈపండిత (క్రయమును గూర్చి యీ వబశే కొంత శెలిపితిని- ఇందు 
స [గవాముగ 'దెలుపుమున్నాను= అ మువ్వురిలో (పథముడు., 


(శ్రీపతి వం డితుడు 


శివత త్త్వ్వసారమున వ, డితు( డతని నిట్లు వళంసిం చియున్నాడు. 


ఒక్కడ దై వము శివుండని 

నిక్క ముసేయుటకు ముడిచె నిప్పులు చీరన్‌ 

(సుక్కుక (శ్రీసతి ప ప డితు6 

డక్క-జముగ విజయవాడ నలజమ్మి శివా. 406 ప. 


నృష్టిక ర [బవ్మాకాడని, ఇక్షు సృష్టిక ర్హయని, వ [క 
విశదీకరించుటకు, (శ్రీపతి పండితుడు, |బాహ్మణు లకు ముఖ్యమగు నగ్నిహో నత 
మును కొంగున మూటగ స్లైను. ఈ విషయము, శా సన బద్ద మై యున్నది. 
ఈతడు, (శ్రీకర భామ్యమును రచించి యా రాధ్య సం[పదాయకులలో [పథము 
డ య్యెను= ఈయన కైదవ పురుషుడైన కాళీనా థయ్య- రాజరాజన రే [దు 
నకు గురువు- కాఎట్టి "ఈయన కీ. శ ౯0 (పాంతముననుం డెను. ఈ కాశీ 
నాథయ్య వంళమువాశే ట్‌ లానచాసి కాలీనాథు] నా గేశ్వరరావుగారు | 


(శ్రీవతి పండితుడు- తెలుగున కవి- బజవాడలోని యుద్దమల్ల రిల 
శాసన మీతని రచన, 


థివ లెంక మంచెన 


ఈతడు పండిత త్రయమున ద్వితీయుడు = వీమ్ధువు స్థితిక ర్ల కాడని విషు 
వుదె శివునికి (మొక్కించిన మహానీయుడు- (ప్రస్తుత వత 'త్త్వసారమున లేకు 
న్నను. నీతనిని నవా సగణమాలికలో చేర్చి పండితారాధ్యులు స్తుతీంచిరి= 
కాబట్టి ఈతడు పండితుసకన్న ముందువాడు. కీ శ. 1080 1పాంతమువాడు= 


(శ్రీపతి పండితుండుం తెనుగు కవుల చరిత్ర. 


న 


వీరి వంశీయులే [పన్తుక మాం (ధ్రపతికా భారతీ సంస్థల యధ్యమలు (శ్రీ | 
లెంక శంభు[పసాదుగారు. 


ఈ యి“ేపురి వెనుక, శివుడు, శీవల లయకారుడే కాక స్పై, స్థితి! 
లయము లకు మూడింటికి నధినాథుడని నిగమాగమ [పమాణముల చే నియాపించి 
యారాధ్య స స స. (ప్రదాయ (పవక్తుడై నాదు పండి తా రాధ్యులు. 


బసవ వాజ్బ్యయము ' 


బనవననుగూర్చి బఫవన య రింప జేసిన భక్తుల చరి తలన గూర్చి మొవటీ 
"ఆకీపిన వాడు పండితా రాధ్యు డెయని మనము [గ్రహింపవ లెను= ఈ నాడ 
సాహిత్య (ప్రపంచములో. బసవ వాజ్బయమ నకు మూలపురుషుడు పాల శారీ 
సోమనాథుడలి యంద జెజిగిన విషయమే- అమునను ఆ సోమనాథునికి బన 
వని య.దు భ కి నంకురింపకేసినవి శివత త్వసారను నందలి యీ కిండి 
మూడు పద్యములునని తెలియవలెను 


“అనమేవతణ। థివభకుం 

డసమ శేస్టుండనిపలికి- యన్యులతోడన్‌ 

పొసపోరై బండారువు (] 
బసవన విషమె త్తి (తావి (బదకండె రుా- 481 ప 


వసుధ నుమేశుండె దైవము 

[ప్రసాదము పవ్మిత మీశుభక్తు లె కులజుల్‌ 

పొనపో రని బ: డారువు వ 
బసవన వినమె త్తి (తావి [బదుకండె ర దా! ఓలి వ, 


కనుమశరారీ ! శివలిం 

గ సమేతులి(దక్క బొందగా దని నిర్మా 

ల్య సుఖంబని జండార వ 

బసవ విసమెత్తి (తావి బదుకండెరుదా? 43కి ప 
సోమనాథుడు తన (పథమకృ్ళకళియగు “అన థభవసారము* రచించు నాటీ! 


బనవనన గూర్చి యెజుగ నే యెజుగడు. అందు పండితా రాధ్యుని మూడు పద్య! 
ముల స్తుతి:చినాడు బసవన వశం సలేదు= ఆతడు పుడితుని కృతులలో థివత త్త 


ఫ్‌ 

ర 
ఫ్‌ 
లే 
ళీ 


లూ 


9 65 


సారము జదివిన వెనుక, బనవనియందు భక్త మొలక త్తి, యావెనుక నతనికి 
బనవని కథ కావ్యభాపమున చి (క్‌ ౨చుటకు న శావాము ప. పంది తా 


'రాధ్య శిష్యుడు ను, తనకు గురు వగు కర్వోలి పిళ నాధ డేకు కం| డింయునగు 


షా 
లా 


నివటూరి సోమ నాధయ్యగా రివలన బనవను గూర్చిన . వీని యో వెనుక, 
బసఫవనగూర్చి లోకము. లో వాడుకలలో గేయముల నాధారముగ. ఇసికొని 
తెలుగున ద్విపదములో రచించెను. “ఒనవ పురాణముో అంచాతడు, బశవన 
నమ కాలికులును సూర్యూలరగు చెక్కు భక్తుల చరితలు చెప్పెను. ఆ వెనుక 
నాతడన్నియు బసవసంబంధములగు కృతు లే రచించెను. 


వృ పాధథిపళతకము = విసవా బసవా బసవా వృమాధిపా అను మకటము 
బనవఠింగ శతకము _ “బనవఠి.గి* అను మక టముగల కీళవదోం శతక 
ములు (£00 పద్యములు) 


బసవో దాహరణము - (సంస్కృతము) 
( తెలుగు) 


అకరాంకగద్య- 

అవ రాంక5 పద్యములు 
పంచ (ప కారగద్య-- 
అస్ట్రైత్తర శత నామగద్య- 
శరణు బసవగద (= 

జస వాష్టక ము-- 

వృ బూథిపస్తు శీ. 


తెలుగు భామళో నేకాక బసవనపుట్టి మత వ్యా వి చేసిన కన్నడ దేశమునకు 
బసవ వాజ్బాయుమును (పనాదిం చిన వాడు సోమనాథుడె- అతని బనవవుశాణ ము, 
కన్నడముననేగాక, తమిళ మున, సంస్కృతమున గూడ పరివర్షితమెనది- 


తెలు బన బిణ సవనిగూర్చిన, బసవపు రాణ, పద్య కావ్యములు యమ. ధా న 
ములు, ద్విపదలు. శతళములు= వీని యన్నింటికి మూలము తెలుగు డ్విపద 
బసవపురాణ మే= 


బసవ నం|పదాయ మునకు జెందిన భ కృవర్గములో కొందణి చరితలు 
(వశ _స్ట[పబంధ కృతులుగా వెతసినవిఎ పారీలో ముఖ్యులు= 


ఠం 
చిజబుతొండనంనవి 


శీవభ క కొలటకగా= తన ఏడైకపుతుని, సిరియాలుడను చీబుత వాని ఖం 
డింది, ఈశ్వరునకు నర్చించిన చిజలబుతొండనం వి, కోధశెవ వాజ్మయమున చాల 
(ప్రచారము ఉడనసీనదెజ 


సోమనాథుడు బసవపురాణ మున ఓవ యశ్యాళమున 1:4 ద్విపదలో చెప్పిన 
కథను, (శ్రీనాథకవి నార్వ భిాముడు. వారవిలాసమున మొదటి రెండా శ్వాస 
ములలో 1/3 పద్యములలో చిన్న కావ్యముగా రచించియున్నాడు-- ఆవెనుక 
(వాసిన పద్యకృతులలో గరికపాటి తమ్మయ్య శిరియోళు చరి 
మైనది ఆ వెనుక ద్వివద యకగాన కృతులు, చాల గలవు, 


[త చాల ముఖ్య 


కన్నప్ప కథ 
బసవ పురాణమున తృతీయాశ్వానమున 560 ద్విపద పంక్రులలొ మన్నది 


బసవపురాణమున భక్తుల చరిశలో కన్నప్ప కథయే "పెద్దది= 


కన్నప్ప కథను కంచిరాజు సూరయ (వత్యక [పబంధముగా రచించెను. 
శాని యది యె లభ్యము-- ఒక పవ్యము మా|త్రము పొరకినది * ఆతడు మహా 
(పసిద్దమైన= ధూర్దటి. 


(శ్రికాళవా గి మహోత మున 
కన్నప్ప కథ. ద్వితీయాశ్వానమున, నడ్వికీయముగ వర్ణిత మైనది= 


కుమ్మరి గుండయ 


ఈ భక్తుని కథ $86 ద్విపద పంక్తులలో బనవవురాణమున 4వ ఆశ్వాసము 
నున్నది. దీనిని అమలాపురవు సన్యాసి యను కుమ్మరి కవి మూడా శ్వాసముల 
(వపంధముగా రచించెను. * 


1 ఇది యము ది ము_ మున కాసను [పా చ్యలీఖిత పు_నకశాలలో నన్నది. 
క్‌ (ప్రబంధ రత్నావళి. 


67 
ఒడయనంవి కథ 


తెలుగునం చేకాక, తమిళ మునందుశు [పబ్యాతమైన _ శివభక్తుని కథ 
ఒడయనంబిది- ఈతనిశే సుందరమూ రి నయనారని శేరు. ఈతని కథను 
బసవపురాణమునను పండితారాధ్య చరి తమునను సోమనాథుడు [వాసి 
యున్నాడు. పండి తా రాధ్య చరి. తమున పూర్తికథ 356 ద్విపద పంకు లలో 
జెప్పి బనవపురాణమున థ క్రి గర్యముతో వర్తింపజేయకూడదను పై వధర్మ్శము 
డెలుపుటకు సోమనాథుడు దీని నుదహరించెను- ఈకథకు మూడాళ్వానముల 
తెలుంగు [పబంధమును “డయన_బి విలాసము” 


అను పేర అజ్జరపు “వేరయలింగకవి రచించెను. దీనినే యత గానముగా 
గురునంబి చరిత 
అనుపేర 3ెగళి నిమ్మనాధుడు= రచించెను ** 


కరికాల చోళరాజు 


ఈతని భక్తి విశషమును పండితుడు. రెండు పద 
సించియు న్నాడు, 


ములలో గ బ్లు (ప్రళం 


స్టిరభ క్ని యుక్తి దృణమున 

నరుదుగ6 చానిలిచి థక్తుండను దయంగం చి 
గరికాలచోడ నృపతి 

గురియింప వె పనిడి వాన గోరినభం గిన్‌ = 


మదివిను మొరుల విధులకుం 

గురియించె నె మెచ్చి లోక గురుండీశుడు మా 
కరికాలచోడ నరపతి 

గురుభ క్షి కి పనిడివా ర గురియించు [క్రియ = 


కరికాలచోడని భ క వీశేషముననే బంగరువాన కురిసిన విషయము 
కీ. శ. 1224 లో ఓపిలిసిద్ది శాసనముశ నున్నది, 





ఖః అ ము,[దిత ము. (పాచ్యలిఖత పుస్తక భాండాగార సంఖ్య. 
₹* అము|దితము, | 


68 


తిక్కన నిర్వచనోత్తర రామాయణావశతారికలో నీవిషయముకలదు, 


పోలిసెట్లి లింగన నవచోళ చరిత్ర ద్విపదలో కరికాలచోళని కథ కలదు * 
చి 


బెజ్జ నుచూాూలి 


మాత్ళ|పేమ మొదటిసారిగా తెలుగున (ప్రపంచిత మైనది బెజ్జ మవాదవి 


కథ యే బసవపురాణమున 92 పంక్తులలోనీ కథ యున్నది- 


సక లేశుమాది రొజయ్య 


ఈతడు ఆరువందల యేండ్లు జీవించెను. ఇతని మహిమ 210 పంక్తులలో 


వరి తము 
ణు 


ఇవి తృతీయాశ్వానములో నున్నవి 
మడి వాలు మాచయ్య 
కిన్నెర (బవ్మాయ్య 
ముసిడి చౌడయ్య 
మొబటద వంకయ్య 
మాదర చెన్నయ్య 


వీరి కథలు చతుశ్రాశ్వాసమున గలవు-- 


తెలుగు జొమ్మయర్థ 
కెంచావి భోగయ్య 
సురియ చౌడయ్య 


వీరి కథలు. పంచమాశ్వాసమున గలవు, 


వై జకవ్వ 
శంకరడదాసి 
వీరశంకరుడు 
శివనాగమ య్య 


పరక తతర షష్ట-స_స్తమాశ్వాసములందున్న వి- 


మాతా వా తానని తానా దాతా తాల దదికా ను శుకయలునుతు నతన లును నవ మనానా వాపా నటనను తననన మసలు వనితా వానా తాతాా జనప 
శ ఈ గ ,౦థ మాంధ గ9ంథమాలలో కీ. శ. 1928 లో ముదిత మైనది. 
3 రూ 


69 


కీహుళుడు 
కది రెమ్మయ్య్య 
కుమార పాల ఘూర్చరుదు_ 


వీరి కథలు, పండి తా రాధ్య చరి ళలో త స ర న ఈ ల. 
ములో నున్నని- - | 


: 
SC భా. 


శివత త్రషసారమునందున్న వన్నియు కండముకళే. అవి సలక్షుణముకె న 
నడక గలిగియున్నవీ= నన్నయవలి, మల్లి ౯ ర్జు పండితుకను సాల్లవపాదమున 
“జగణముి గల కందములను (వాసీయున్నాడు = 20. £6, 0 ees 
122. 124, 145, 151, 186, 284, 286, 247. 254, వత్త €40, బక వల 


978, ఈ పదుసని. టియందు నాల్గవ పొద ములు జగణ ములో నున్నవి= 


"70, 110, 170, 216. 244 ఈ వద్యములలో -ంచవపాదమున “జగ 
ణము గలదు, 


యతులు 
వలపలగిలక యతి 


ఈవలకు లాతీణికులు గాని, ఛంద శ్యా్ర మును గుజిం బి పరి|శ్రమ ee 
చారుగాని చెప్పని సె “వలపలగిలక యతినీ' చేను తొలుత bess 4 ఖ్‌ 
కాని వీిమర్శకులు- దినిని గమనించినట్టు లేదు- దినినిగూర్చి విశేషముగా 
[(వాయద గియున్నను సం|గవాముగా శేలుపుచున్నాను. 


ఒక సంయుకావరము,. మొదటి వాల్లు -దేఫశాను. డి రెండవది మలి 
యుక వాల్లుగా నున్నప్బుడట్టి న స_యుకారమునకు కభశేని కెండవ యజుర 
మతో చెర్జించుట “వ౭ప_గిలక యతి' యని చెన్పవచ్చును. ఇడి మన లేబక 
సం|ప్రదాయమునను భరి; చినచే= శేఫకు లేఖన చిన్నాము గిలక= ee 
లలో నిది నియతముగా పాటి. పబడుచుండెడిది, అనగా “ధరర అను రేఫ 


% భాబూశొ(స్త్ర కరక Se యతి[పాస త _త్వము= Annals of the 


Oriental Research of the University of Madras Vol. XV 1958-59. 
సం 


70 


యు కాకరము (వాయవలసివచ్చినవుడు “ధమ్మ౯' అనియే లిపి యుం జెడిది= 
“ధమ్మ౯'* అన నవ్వుడు మకార ద్విత్వమే మనకు [ళవణగోచర మగునుగాని రేఫ 
సంయు క్ష మకారము వినిపించదు= (పాచన కవులీ గోవణ నుభగత్యమును 
(గహించి. ది క్వాకరముననే యతి పాటించి యున్నారు. నన్నయ, నన్నెచోడ 
కవి, పాల్కురికి సోమనాథుడునీ నియమము విధిగా పాటింగియున్నారు- 
మల్లి కార్జున పండితుండును నీ కివత_త్వ్వ్రసారముననీ నియమము పాటించి 
యున్నారు. నన్నయ భారత భాగమునుగూర్చి వారెవ్వను దీనిని స్పృశించి 
యుండ శేదు--* నన్నెచోడని కుమారసంభవమునందలి డెబ్బది స్టలములలో 
నియతి నిరూపించితిని,** ఇక నీ గరంథమునుండి యుదావారణములను 
చూపుదును - 


1. పకుదు ! ర్వశభవ......వచ్చునె యెందున్‌ = 26 పద్యము 
2, మదిని | రుణము, 4౪+ .కుళలంబగు నే- be 

కి ని।ర్లయరహిత,....నాయక భక్తుల్‌ ll 
1. ..టటర్భని రెలోజిత పన మానుగ 280 ,, 

5, నూ। ర్యమండలము....యాడుదురు 940 

8. ని । ర్మలమతి ...... మానుగ 468 
Te చూ _ర్తి ధ్యానము... దెవార్చరున్‌ 4068, 


చెని యన్ని చోట్ల షు వమయరటు: ఇస సంయుకావర ములుగా చూపిన కు 
వ్వ౯. న్న౯, య్య౭౯. మృ్మక౯ కిక = అని [ వాశలలో నుండును. 


ఈ గింథమున 87వ పద్యమున పూర్వముదణములో నిట్టున్నది. 
ర్‌, భువనోత్ప త్తి స్థీతిలయ 
వివిధ వ్యాబఃరముఖ్య విఘండవు బళుబం 
ధవిమోత దశుడవు న 
ర్వవర (పదుండవు ఏ నీవు రాజాభరగా- 
ఇది వై యతి నియమమునకు భంగము. ఈ పద్యము[కింద వుట యడు 
గున “వర పదుండవు” అను పాఠమీయబడియున్నది. 


* నెనిట్టి యతుల నన్నింటిని సేకరిం చితిని, 
జత చూడుడు, వావిళ్ళ ము[దణము, 1952వ పీఠిక, 


71 
పరిష్క _ర్తలు (వాత పతిలో లేని “సర్వ” శబ్దము పద్యమునశేర్చినారు. 
ఈ కి. ద శిచ్చిన పాఠ మే సరియినది. పద్య మిటుండదగును. 
౬... ౧ 
క భువనోత్ప త్రి స్పితిలయ 

విపిధ వ్యాపార ముఖ్యవిభుంజవు పశుపం 

ధవిమోత దముయవు (ను) వ 

రవర |పదు(డవును నీవు రాజాభర ణా. 


(పస్తుత ము దణము నిశ్తాయున్నది. 
96వ పద్యమున- రెండవ పాదమున యతి యిట్లున్నది. 
ు 
అంచితమ తి నెవ్వరు ని 


ర్భించెరె గుంచిత సురలు నివృత్య్యాది కళా 


ల అసమ లటటన 


ఇచట = నిమ్మికాంచెర - అనుదానికి -- నివృత్వా్యాది Tt 
సీయతి నియమభంగ మైనది. 'నివృత్తాది'కి బదులుగా “నిమిత్తాద ౬ని యున్న 
సరిపోవును. కాని కవుల కళా పంచకమున 'నివృ త్తి యే యున్నది గాని 
“నిమి త్తము' లేదు. దీనికి కన్నడానువాదము లభ్యము కాళేదు-. కాన నశ్లే 
యుంచితిని. 


ఇతరయతులు -- తకారియతి. 
కకారమునకు- “కి కారముతొోడను. నకారములతోడను యతులు 


గలవు. 
నన్నయలో ఒక్క “కీకారముతోడ నే యతి- 
(దా వమాలిళకా, ,.-*.*,కార ద్వైతుల్‌ 56వ 
య | వరుండై.4.....44-వికార 055 వ 
సా | TC ee రీ 942 ప 
డీ | &తులెల ను*-**......కృతు 220 కుదవ తఏము చూడుడు 
౧ “ల a యం ) 


SCE dE కంతి 229 
(ఎ 


[దాక విభూతి..........2.. సన్నతి 1265 
&తి శివభక్తులు 177 
ముకారయరల్‌. 


ము విభ క్షి యతియేగాని పోకిక యకిలేదు. 


బోరన కర్శాను రూపమున జక లకగున్‌ , లే వ్ర 

పురహరు. గొలుచునది చి త్రమున విడిచి వెనకా నీలిల్లి ప్ర 
అఖండయతులు 

1. అ ర్కాణంబది యేలసేయ ర ద్వైతులజూ. గక; 

వ సూకి? [(బధానమ్ము గా. బశూ తముల కజా. 99 ప 

9. _ వేందోక్తముగ నెజబుంగవలయు. దుదిని మహాళా. 100 ప, 


స 
బనియమ గలదనిరి వేదభ క్తి విధిబ్జు ల్‌. శ, 
పాన విశేషములు 
వలపలగిలక (పాన 
స న వివరించిన వలపలగిలక యతివలె |పాసను [పొచీన కవులు పాటిం 
చిరి. అనగా శేఫ సంయుక్తాకరమునకు. సంయు క్తవాల్టు ద్విశ్వమునకు [పాన 
పాటించుట యని ఆలియవలను. వలపలగిలక యతి విషయమున, 
నన్నయ, నన్నెచోడాదికవులయందు నమాన నియతిగలదని నిరూపించితిని, 
గాని |ప్రాసవిషయమున ఛేదించినది-. నన్నయ |పానలలో వలపలగిలకవలన, 
యేర్పడిన ద్విశత్వమునకు సహజముగా శబ్దమునందుగల డ్విత్వమునకు [పాస 
యుండదు. 


* ఇందలి సంస్కృతాంగధవిభ క్షి సంకిర్షతనుబట్టి కీ. శ. వరుల వారు- 
శివత త్వుసారమున- అఖండయతులు లేవని [వాయుటయేగాక- 
చై పాఠమును= “బనియునుగలదనిరి భ క్రి యాగవిధిజ్ఞుల్‌ ”- అని 
దిద్దిరి. (భారతి సం, లిరీ ను. 1 కలగూరగంప). ఆవైని నేను, 
కర్ణ కాండను aren శైవులకు “యాగ మెక్కుడినుండి వచ్చినదని 


విమర్శించితిని= (భారతి= నం, లకి నం, 2 పుటలు 76-66 





J వ రాజ దా ాతముతల.. ఎల తరపత తోయం. 


10 73 


ఉం 1 తూర్చురుణంబు... తూప్ప౯రుణంబు 


మాజ్బుము... మాప్పు౯ము 

లాల్బగ స లాప్ప౯గ 

'సర్పుడ, ఖ్‌ 'నేప్ప౯డ 
(ఆది Bel 2) 


అని నాల్గుపాదములో నొళ రీతిగా నుండున = అంతియే కాని తూప్ప౯ 
రుణంబు. 
తప్పక = అని యీరీతిగా నుండదు, 
ఇక శివత_త్తసార ములో నట్లుగాగ యీ [పాన యీ [కంది మూడు 
పద్యములలో వాడబడియున్నది. 


క. ఇవ్వసుమతిం గ.డ.,6 థమ్మని 
వువ్వులలొ 6 బుట్టిన ట్టి 
సర్వజ్ఞ భక్తి విరహతుం 
డెవ్వడు నుత్క్బుష్ష జూతుడేటికి గొఅయే 196 వ, 
A) 
ఇచ్చట మూడుపాదములలో “వ్వ' యని శబ్దగత ద్విత్యమున్నది. 
మూడవ పాదమున “నర్వజ్ఞ ' అనునది “నవ్వకాజ్ఞ' అను వలపలగిలక లేఖనము 
వలన నేర్పడినది. 


ఇస్ర మజీ రెండు పద్యముల యందున్నది, 


ర్‌, కర్మఫల 

న్నిర్యాత బే +పళు వా 

తమ్ముల. , .[క్రియ 

లిమ్ముగ.,,. sl Tas 
ర్‌, నమ్మిన... 

బమ్ముయ....లో 

కమ్ముల....య 

ధరగాంబులి..,. 


 కలవాకాదాటకామై? అహా 





mi అల్‌ 
గా వాల నాకా... హూ లా గార లా అలల. 


* ముద్రిత భారత పాఠములలో _తూర్పరుణంబు- అని యిట్లు 
నాలుగుపాద ములయందును లఘురేఫతో ముదదితమగుట సరికాదు. 


ల 


74 
ఈ వద్యములో = 'మ్మ౭౯ి “మ్మ౯' అను వలపలగిలక నమనరించి 
[పాన నరిపోయినది. 
తిక్క నయు నిటి [పానములు (వయోగించియున్నాడు. 
రు 


శ రక, ద్య్యూత (కీడకు( వోలటోొక 
నేతున్‌ ,..... భార. విరా 1.171. 


ఇచట నేషన్‌ - అనునది వలపలగిలక లేఖన నం పదాయమున- నేత్తున్‌ _ 
సక్షన్‌ = అని యపను_ 


శశ క. కాచికొని వచ్చి తగనా 
నచిన యట్టచట నిచట నిలితీ. భార. ముసల లి!5 వ 


ఇక్కడ నేర్చిన నేచ్చిన= నేచిశ. యని రూ పాంళరములు. 


ఇ కెడిటిలో మొటి దానిని గూర్చి పూర్వ ము[దణ పీఠిక 
(మ పుటలో) లమ్య్మణ రావుగారిట్లు [వానియున్నారు. 


“నేతుకన్‌ ” అని విరాటపసామునందు దప్ప భాషలో వ బియెచ్చటకు 
గాన రాదు. 


కాని *నేతు౯న్‌* అను రూపమునకు [బయోగమ లున్నవి. 
ద్వి. 


రంగనాథరామాయణము- పుట శీ44, (అంధ విశ్వకళాపరివత్తు 
(పకటితము,) 
స్‌ నేతును మంత్రము లంకటి 


శేశును త దిపుల | పేవులీ రణమునకున్‌. 


(|పజంధరాజ విజయ వే_కచుశ్వర విలాసము. గణపవరపు వెంకటకవి 


వ.) 


ఈ (పాన విశషముకుగూర్చి తొలుత శెలిపినవారు (శీ వేటూరి 
(పభాకర శాస్త్రిగారు (పాసములలో వాల్‌ సామ్యము (వధాన లక్షణమే మైనను, 


| 
— 1 


75 


నన్నయాదులు సరిగా హాల్‌ సామ్యము పాటిం చికనియు నన్నెచోడాది శివ కవులు 
“కతిపయవాల్‌ సామ్యుము”న్న యొడల నది స పోవుననియు, కన్నడ కవిరాజ 
మార్గమున- శాంత |పాసమీను పేర దీనికి లక్షణమున్నరనియు నాలమణము 
నిట్లు చూవిరి, 


మణియు దీనిని గూర్చి దీర్జ్ప విచారణ చేసీ శివకవులీ కన్నడ లతుణము 
ననుసరించి యిట్టి [పానము వాడీరని (వానిరి, * 


కాని శివకవులీట్టి శాంత పాసముగా'ని కతిపీయవాల్‌ సామ్యమున్న 
వాటిని గాని వాడ లేదనియు వారు వాడివి, ఆంయా వాల్గులు ఉచ్చారణలో 
తేలిపోవుటచే, [పాన సరిపోయినద ననియు. నీ కింది యుదావారణలు చూపితిని, 
తద్భవములయందు య 5౩౮ రకారము లెట్టు తద్భవములలో నమ్మేళ ముజె.దునో 
అందు పూర్తిగా నిరూపించితిని. 


యళకారము, రళజాగము పరసృరము మాటుశో బి త త్వములుగల పిఎ 
"కావున (పాన మెలి Worse 


మ_ర్యలొశ మునకు 
కర్రయున్నాడె 
ఇచ్చుట నుద్యన్‌ 
కళ ౯=అని యున్న సరిపోవునుగదా. 


ఇస్తే కవిత్రయము నన న*ంచిన నాచన సోమనాథుని యందున గలదు. 


* నాతో మార్కొ నరు 
స్రీ తై లోక్య్ళమునందు. 





లాలా 


“శ బిశవ పురాణ (పథము ముద్రణ పీఠిక పుట 90.91. 
** పూర్వోక్త వ్యాసము= భామోవరి శోధన యతి పాసత త్రము, 
* దీని నప్పకవియే యుదాహరించియున్నాడు, 


76 


శివత_త్త్వసార మున నిట్టి గలదు 
క్‌ ఆకాశము వొడలి .... 
భూకంపం బైన .. 
వ్యాకుల మైన, లి 
వై_క్యుదు నినువీడిఏి 161 


వె నిచెప్పిన రీరిని నిచ్చట._య= కేలబలుకునదిగావున [పాన సరినోరురకది* 


వ్యాకరణ విశేషములు 


1s “5 సంయుక్త గురులఘు నిర్గ యము = 


నఫీన వై యాకరణులు= Ee సంయు_క్షపరమగు నకరము కొన్ని చోట్లు 
లఘువుగా నుచ్చరింపఓడుననియు [ప [వాం ఈ రెండింటిని గురువులుగాను, 
అఘువులుగాను ఉచ్చరింపబడుననియు, తక్కిన చాని నట్లు లఘువులుగా నుచ్చ 
రింవకూడదని చెప్పుదురు, 


ఉచాః “ఉదయ పభావమున - ఇచ్చట “వి గురువో, 
ముని (పవరు - ఇచట “వి లఘువు లేనియెడల గణభంగము. 
ఈ [వారమున _ ఇకట “|వా” గురువు 


దభ్న |వాదమున = ఇచట cp లఘువు. లేనియెడల గణ 
భంగము 


శినక త్వసారమున నిందుల కవవారముగ నీ కింది [పయోగమున్న వి. 
MEI 
_కయలుడిగి.... 
పా 
పయు కాత్కుం డాతం డుభయ మ్హండు రు దా. 247 వం 


న. ఉభయ భష్టుండు. అనుచోట “భి తేలివలకనియెకల గణభంగ 
యుగునుల స్ట 


77 


నీ ఉదంత తద్ధర్మార్గక సంధి=దీని క చావారణముగా వ్యాకరణము 


లలో “వెడలగ్నిదీపు లు” అమ తౌంసనవింళశతి [ప్రయోగము 
చూపబడినది. కాని [పాచీన కలము స యిటి సంధిగలదు. 
(లై 


నరకంబుల బెందనాథ నాథ మహేాకా, 147వ 


అని యిందుగలదు. “*ోబొందుననా థి అని యుండవలెను. కాని సంధి 
వళమునట్లు రా లేదు. 


వాల్కురికి సోమనాథుడును నిట్రవి [ఎ యోగించెను, 

కొల్చు నురగనంఘములు అనుటకు కొల్చురగ సంఘములు బన [వ. లీఆ, 
పదమూడవునేటి= వదమూడ వేటి 4, 
ఒప్ఫారునివటూరి- ఒప్పారివటూరి పండి. ర్‌ఆ. 
ఆంధ వ్యాకరణ సంహితా సర్వస్వము-=పుట (రి, 


8. అను కరణసంధిని తెలుగు విధక్తి సంకీర్ణ త- 


సంస్కృత వాక్యములను తెలుగు భావలో చెప్పునప్పుడా వాక్యాంత 
పదము సంన్మ్భతవిభ_క్తితో నుండవ లెన. గాని తెకగు విభ క్తితో నుండరాదు. 


ఉ. చొసోహ హమ్‌=అ నె=-దాసోవామ్మ నె- దాసోవామనే - ఈ వాక్యమున 
'దాసోవామ్మ నె అ నెడు సం ధి= దాసోహ మె -- అనె పదములకలయికచే “చాసో 
హమ నె అయినది. అప్పుడు సంస్కృత విభ క్రియ సిలిచినది. ఈ [గంధమున 
డినీకపవాదముగా 


కొనునది థి క్తునిచేతన 
ధనమతని. కి=ని- చ్చునదియి “త వై్మై దేయం” 
బనియును గలదనిరి వేదభ కి విధిజ్ఞుల్‌ 105 మ 


ఇచట చివరపాదమున 'తస్మాదావ్యామ్‌' అను నంస్కృత వాక్యముసకు 
చె రీతిని అనియు చేర్చినప్పుడు= “ తస్మాద్ద్రావ్యామ్మునియు" అని యుండ 
న్గలెమ, 


78 


అట్లున్న యతి చెడును. “మ్మనియును గలవనిరి వేదభ క్తి విధిజ్ఞుల్‌ ” 
కాబట్టీ తెలుగు విభ క్లిరాపనుగు “బు” వచ్చి= (గా వ్యాంబనియును' అయినది. 
అడు బ-భలకు యతి సరిపడినది. దీని ననుసరించి సోమనాథుడును “యథా 
ివమయో విమ్ణండ న్యాటో యని [పయోగించియున్నాడు, 


ఇవా దేవుడు నరకగామియగును మహేశా | 

ఇచట- శివ |. ఆ|దోహుడు అని పదఛ్భదము, ఇచట శివ అనునది సంబో 
ధన=కనుక యిచ్చట నుబోధనాంత స ధి ఇది యిప్పటి వ్యాకరణముల ననుస 
రించి సరికాదు, 

4, [పధమావిభ డి (పత్యయలోవము. 


1) “జను లెల్ల (జాడ మలవాణు 
నిను నంస్తుతిచేసి” 415 వ, 
ఇచట “మలవాణుడు” లోడు” లోపము. 
2) శివ నీంచారతివిని 


తను విడిచిన గెరీనతి. 474 ప, 
ఇచట “తనువు' లో వు లోపము. 


బి) వరమాణుల యంతరంబు. dD 


ఇచట “వరమాణువులి'లో 
వు ంత్పము; 


ల ఈ [కింది తత్సమసూపములు కానజడుచున్న వి, 


మనిషి (104) తాత్చగ్యుడు (16) పావండి (261) బహురూపులు (841) 
ఉల్కా ళబ్లమూ కారాంత (స్రేలింగముఎ ఉలా్మ, ఉల్కాయనియె యుండవలెను. 
కాని యిందు ఉల్కుము (లలి, 


'ముద్రికలు' 3గీ) అను ళద్దమి.దు, ముదియలుగా (వయు క్త మైనది. 
నన్నె చోడడిన్లై- విటికలు. అను శబ్దమును వీటియలుగా యతిస్థానమున వాడి 
యున్నాడు. మల్లిక, మల్లి య శబమిట్లి కే. 

వ్‌ య గా లు లి 


79 
8) విశ1షణములను విశేష్యములు గా వాడుట. 
తొంటి (వము (155) 


అణాల 


సంపన్నాభ్యంత (251) సు త్తరభరంతర ' అని యుండవలెను, 


7) పిండకూడు 197) దర్భ (తాళ్ళు (808) రావీధి (ఉట) 
అను మీ శనమా సములు గలవు. 


8) అవిలేవగుటశే. (41) అము [కియామూపవిశషము కన్పట్టును. 
ఇది నన్నయ. నమ్మ సరనయ్యుద-_ వంటిది. 


ర) శిధిలక్విత్వము- తెలుగు వ్యాకరణములలో దీని [పస్తావన లేదు. 
కన్నడ వ్యాకరణములలో నున్నది- 


ఒాడు సితమున, (296) ఒండు చి త్రమున- వ్షేతొక చి త్తమున- వేటొక 
మనస్సుతో= అని యర్ణము. 


ఇచ్చట చిత్తము- అను దానిలో “త్త శిథిలద్విత్వము= అనగా ద్విత్వా 
క్షరము తేల్చి వలుకవలయును. 


10) ఒండు సితమన. అనుచో సంఖ్యాబాచకముపై గసడ చా 
'దేళము వచ్చినధి=. వసుచరితమున “ఒకదన్వి' అను ప్రయోగము కలదు. 


వె విశేషములన్నియు నేటి వ్యాకరణముల కేక్కదగియున్నవి. 
పండితారాధ్య (పశ స్తీ 
పాల్కురికి సోమనాథుండు 


శ ఇవ సములు ల లక చ[కవర్తి 
పాళవిమోచన పటుకళామూ ర్తి 
శుంభద్దిగంత వి(శుక సితకీ ర్తి 

శాంభవ దీజాఖిజూతానువ ర్తి 
ఉత్తమా_త్తముండు సుయుత వీరభ క్రి 
నృ త్తచిత్తుండు చతు ర్వేదార్డ వేత్త 


EU 


గవాన నంస్మ్భతికిరః ఖండన పాతు 
మహిత పంఛచావరీమం త నిద్దుండు 
వేదాగమ పురాణ విహిత శాస్తాగను 
పాదిత రు|చాతభ సీత భూషణుడు 
యమకియమాది వకాచారసార 
శమద మోత్కష్ట నిష్టాగరిస్టుండు 

అం తర్భహి భ్యానయ జనవంతుండ 
వాంళరయ్య యనంగ వారగణాఢ్యుండు 
వారి ఇష్యుండు దుర్వార సంసార 
దూరవీర [వతోద్దుర వర్తనుండు 
శవ ధరో త్తమాచార్యుండు సతత 
దైవంబు నదె షత త త్వతత్సరు(డు 
న్యాయ వె_శషికోచా త్తళాసా%ను 
పాయదర్శన పంపాలన తముడు 
న్వక్ళ తా౭లోక నోళ్చారిత శిష్య 
నికర మల[తయ నిరసితేం[దియుంయు 
తం తాధిగత నీరతం్యత న్వతం |త్ర 

మం తాధిగత రాజమఎ[త సిద్దుండు 
వేదవేదాంత వివిధ పురాణోవ 

పాదిత రు[దాకు భసిత భూషణుడు 
పండిత నతపాద పద్భుండు నుకవి 
మండలి విబుధ సమాజ పూజితు(డు 
ఆరూఢ క్షీర్తిశుండగు కోటివల్లి 
యాళాఘ్యలనంగ లోళారాధ్యమూ్తి 
అనమతదియ లోకా కాధ్య శిష్య 
వినరా[గ గణ్యుండు వీర|వతుండు 
హ్‌ “నరుదోతా[త సంశయో యనగ 
జనియిం చినట్ట నావా దు దమూ ర్తి 
వశుయోగచవాచాది పరవాది వినక 


1 


పద 


si 
విళసన (పత్యకు వీరభ|దుండు 
దండితాఘుండు జగ త్చావనకార 
ణుండు వి|కుత జగన్నుత సితకీ ర్తి 
అధిక శాపానుగవా సమ గబలస 
మధిగత దివ్య పంచావరి వేత్త 
వానదూకానీక వాగ్భంధన కి 
యావిశారదుడు లో కారాధ్యమూ ర్తి 
పరగి “౫ వేదళ (పత్యయోయనంగ 
పరువడిజను దళ | పత్యయాన్వితు:డు 
ధన్యుండు 'దేశకో త్తముండు లో3ై క 
మాన్యుండు పండిత మల్లి కార్డునుండు.” 


పండి తారాధ్య చరి తావతారిక 


” శ్రీ మసైతమ గో త్రజున్‌ గురువరున్‌, శిష్య | పశిష్యాన్వితున్‌ 
కామాది (పబలఘ్ను బుజ్నిగమ శాఖాధ్యతునిన్‌ పండిత 
స్వామిం వంశగురుండుగాంబడ నె శె వజ్ఞాన సం సిద్ది చే 
భూమింజావన సం[పప్రదాయమగుచున్‌ బొల్బొం దె విఖ్యాతితోన్‌ " 
ములుగు మృత్యుం జయా రాధ్య కని 


“ శ్రీ) మచైవ రమావరున్‌ నియమిత (క్రీ చెన్న నుల్లేశ్వరున్‌ 
ధీమంతున్ని గమాగమ స్మృతిమతోద్ల్గీ తార్థ వే త్తన్‌ బుధ 
సోమస్తుం | బభు నూర్జ్వ న్నేతు సుగుణాఢ్యుం బండి శా రాధ్యులన్‌ 
గామింతున్‌ నుతియింతు భ కిందలంతున్‌ గామ్యార్థ నంసి ద్ధికై 


ఎా-పనవుల నాగయయాసి 


“౫రసి చొాజూరామ భీ సుశ్వరమున 
వారుండ యో నిజరూపమై యున్న వాని 
వెలనాటి నృవుండాది వివిధ దూవకుల 


విలయంబుగా జూచి నిలసిల్లువానీ 


ర2 


ఆరూడిందగు మల్లి కార్జున పండి 
శారాధ్య దేవని నమర నేవించి.” 
— వీర వాచార సం గవాము--పర్వత మం శి 
లిం గ నామాత్ముడు 


(శ్రీ గురులింగింబు చిమ నూగంబు 
యోగాతి తరంగంబు యోగి నంగంబు 


తగబడనిన పండితస్వామి గొలిచి, 
-ా-దీవాబోధఎపిడువ రి బసవన 


| పండి కారాధ్య డేశిప, పాలకుర్తి 
పూోమనాతుని వీత పరి నోమును 
కూర వురాణము- రాజళుంగ కవి 


వ్‌ శివతత్తు ఏ, శివ పేవు, చిన్మయు వటమూలు 
శరభాంకు రావేఖర ని వేము. 


ఎూాా-నాగరఖండమ=ఎతురగా రా జక వి ౨౦య్యంకి బాలనరన్యతి 


రః 


వరవాది జమూత పవనో గమూర్తుల 
బం డి తా రాధ్యుల( |దిస్త తించి 
సాత్విక _బవ్మావిద్యా విలాన నిరననము 


--బుద్ది రాజు ఊతరయ 


“ఇన కవి హరుని 
భనీ బరు బండి తా రాధ్యుని దు 
ర్భవథవ క ధరవిదారణ 
పలిన్‌ భవిదూరునెంతు భకిమెయి శివా 


అవనిన్‌ (శ్రీ శివత తసారమును (బఖ్యాతంబు గావించి నం 
స్రవముల్‌ పెళష్కలొనర్చి యా. ధ్ర ధరణిన్‌ నక్కీ రిగన్నటి 3 
అమా ౬ 


: 83 


త్కవినిన్‌ బండిత మల్లి కార్జునిని వాత్సద్శంబునన్నిల్చి. పా 
ర్భి వ లింగాకృతినొప్పు నిన్లోలిచెదన్‌ (క్రీ) విశ్వనాథ పభో. “ 
=-నిడద వోలు నుందరము 


సాహిత్యము 
నుతసంపచాయము 


మున [పాచిన సాహిత్యమంతయు మత నం |పదచాయికమైన దేయని విమ 
ర్భకు లెల్ల రెణీంగిన విషయమే. అ.దునను (ప్రత్యేకముగా నొక మతమును 
మత. సం|పదాయమును సిద్ధాం తీకరించి, ఆ మత, వచారమునకు తోడ్పడిన 
(గంథములలో మతము-- సాహి “ము నవినాఖావ నంబంధము గలిగియుండు 
నన టలోగూడ నభిపాయభేదము లేదు. అట సందర్భములో వేరు మర 
సాహితీ విమర్శకులు మతమును ba 5 సాహిత్యమునే (ప్రధానముగా 
చేసికొని విమర్శ సాగించుచుండ ట సమం జనము కానేరదు. 


నవీన సాహిత్య మున మతమునకు (పా ధాన్యము లేదు. ఇక మనకు 
స్వాతం త్యము, వచ్చిన వెషక నది పూర్తిగ విగ్భ్భతమై'దనియే చెప్పవచ్చును. 
కాని (ప్రాచిన సాపాత్యమంతయు మ] (వా ధార్యమైనవ్వుడా సాహిత్య విమగ్శ 
నమున రెండింటికి సమ (పా ఛాన్యత యీాయవలకు నేడట్లు జరుగుట లేదు 
సావాత్య విమర్శనలో పాళ్ళాశ్య విమర్శనాపధ [ము నన సరించి సాహిత్య 
దృష్టి యేగాని నం పదామిక దృష్టి లేనేలేప దీనివలన నాం (ధ-విమగ్శువ పధక 
మునే డవ్యవస్థిశ మైయున్నదనుటలో విప్రతిపత్తిలేదు ఒకే దృష్టితో చెసిన విమ 
ర్భన పాటమిశకముగాని (పా మాణికము కాదుగ వా. నేట శైవమత వాజ్బయ 
వి అర్గన ముంది సాకి దృష్టి య వ్యవ స్ట స్పష్టముగా గో చకించుచున్నది. 


9.కవుల [గంథములు= పండితారాధ్య, నన్నెచోశ పాల్కురికి సోమ 
నాథుఎ గ థములు. మూకు దళాబ్దాలనుండి వాజ్మయ (పపంచ మున 
విమర్శ వకు పా తములై నవి సాహితీ [పరుచమున స్ట్‌ [వతిష్ట నార్జిం చినవి. 
వార పేక యొక యుగమే వె*సిన3. అవి మొ ట= వీర శెవమత పచారము 
కొలఖిశే రచితములె నను- వాం౦య దు లోకో త్రగమైక కావ్య కళా విశిష్టత 
యుండుట 3ళత, సాహిత్య మున చిర సాయిగ నిల్చి" వి= కాని యింత వణుకు వచ్చిన 
విమగ్శ్గనలన్నియు, కేవల సాహీత గృ్భస్టితో చేసిన వేగాని మత సంప్రదాయ 
దృషప్టిశోకూడ పరిశీలించి చేసినలికావు. నమీచీినము, స|పమాణీక మునై న 
సాహితీ విమర్శనకు, శవ (గ్రంథముల వట్టున "రెండుకు న త్యావళ్యకములే- 





$4 
టకు శ లి * వమతసాంశేతిక నమ్మి [శిత 
యకపోయినచో ఆ సాంకేతిక పదము లర్థ 
న్‌ య 
ములుగావు, ఇక పదములే యర్థము కానప్పుడు, భావ మెట్లు Bors దు" 
భావ మేతెలియని యెడల కావ్యక వితా త త్వ మెట్లు శటవడగలదు * ఈనాడు 
మనకు మళ మక్క లేకపోవచ్చును. అంత మాత్ర మున= విమర్శకులు య. 
సాహితంమనకు= గూడ వీస్తూ తమువర్హిప -జేయుదుఠా ౪ ఇది సక్రమ విమర్శ 
పద్దతి కానేకాదు, 


ఇంతేకాక, యీ (గంథములయందంత 
మెనది. అమత సం[వదాయశు. లు తలి 


ఇంకొక ముఖ్యవిషయము మన సాహితీ విమర్శకుల దృష్టి నింతవలుకు 
శాకలేదు- మతము సంఘమునకు సంబంధిం చీనది= మన తెలుగుభాషలో వె డిక 
మత సంబంధ కావ్యములు భార ఇాదులన్నను, నవి, ఆర్యమత ధర్భు (పతి 
పాదకములు అను వాదములునగుటచేశ, మన తెలుగుదేశ సాంఘికవ్యవస్థ నెంత 
మా|తమును ఇల పజాలనివై నవి- ఎై_వమత [గంథములట్లు గాక , ఆం ధ ఆతా 
ము[దగరీగి, ఆం|ధుల సాంఘీకవ్యవస్థను నామూలా (గ ముగా చి[తించు 
స్వతం[త రచనలు- ఈ దృష్టితో చూచిన- శైవమత సంప్రదాయములు 
తెలుసుకొనుట విమర్శకుల కావళ్యక మే యగుచున్నది-- 


ఇత ఃపూర్వము (పకటిత మైన వానిలో శ వమతమును గూర్చిన [పళంస 
యున్నదిగాని= యది సాహితీ విమర్శకదృష్టితో చేసిన దేగాని నం[పదాయిక 
దృష్టితో చేసినదిగాదు= పరిమ్య_ర్హలకా సంప్రదాయములు తెలియ క పోవుట దేతఎ 
5ందును, గొన్ని పొరపాటులు దొరలినవి- ఒశక్పుడట్టున్నను, నా గంథములు 
ఫనర్ము[దిశములై నప్పుడు, వానిని నరిశేయుట తరువాతివారు చెయదగినవని 
నుగుట చేత, శివత త్త్వసారము తొలిము దణమున మత నం[వదాయములు 
నాని విమర్శయిట యిచ్చుచున్నాను- 


మత సం పదాయములు 


ఆఎ[ధ దేళమందలి [బావ్మాణుల భో నా రాధ్యులన్న యొక తెగ గలదు. 
వీరు లింగమును ధరించెదరు, ఇట్లు (బావ్మాణులలో లింగ ధారణ చేసికొను 
నాచారము తెలుగు చేశమునందు దప్ప మజి యెచటను లేదు* అజఅవచేశము 
నందు |[జావ్మాణులలో స్మార్తులనే  వులందురు. అచ్చట (బావ్మాకొతరులలో 


కర్ణాట దేశమునందు గూడ నా రాధ్యులు గలరు, కాని వారు పూర్వము 
తెనుగు దేశము నుండి పోయినవారుగనే కానవచ్చుచున్నారు, 


85 


వీర? వులు పెక్కురుగలరు. సెక్కు మఠములును, పండారములను, గురువు 
లును ఏ గలరు. కాని, వీరు 9 వాధిక్యత 1 బ్‌ొధింతు రెకాని, లింగము కోట్ల కొనరు, 

ర్నా& దేశమునందు (బాహ్యు ఇతరు లందు మా|తము లిం సకాల గంరు. 
వ లింగాయతు లనియెదరు. వీ5ది బనవ సం[పడాయము. తెలుగు దేళ 
మందలి యారాధుగంలది వందిత సం|పదాయ మనిపించుకొనును. ఈ రెండు 
సం(పదాయములకును సద మేమియన నా రాధ్యులు [శుతిన్మ తులందు. [బమాణ 
భావము కలవారల్రై, గ్భవ్య్యా సంస్కారములను వేదో క్తముగ జరుపుకొని 
యెదరు, ఒక్కా యంత్య సంస్కా గమున, (బలి సంవత్సరము [శాద్దమును 
నాగమో_ముగ జరిెపెదరు. జాగిని బాటించెదరు. భిగాయతులు వేదాది 
కములను మళల్నింపరు. భక్తియె వారికి. [బిధానము. "అనుగు చేశమందలి 
జంగములిట్ట వారు. 


జంచెము తీసి జూరివిడిచి, అనల్‌ కణియవలసినదిగా బసవేశ్వరుడు 
మల్లి కార్జున పండితుని Fy "రినట్లును, నాళ(దు “భ గ్రీమీందివలపు (బావ్మారంబుతో 
భోత్తుజాయ లేను నను బనవలింగ”. యని (వత్ఫు త్త తరము పంవినట్లును జెప్ప 
గరు. ఈతనిచే నీర్బాటుచేయ(బడిన యాచార ముల సే యాశాధ్యులను సరించు 
చున్నారని యీ సంప్రదాయము వారి యభ్మిపాయము. 


ఈ గ 9ం౦ంథభమునందు శి వాథిక్యతను గుణించి యెక్కువగ జెవ్పబడినను, 
లింగధారణను గుణించి యిం తమా[తము 'జప్పబడియుం డకపోవుట యాళ్ళ 
ర్యము. ఏ4 మొదలు 290౦ వయకు కివదీరమ గుజీలంళి చెవృబకియున్నది, గాని 
యదియె గింగధారణ దీకయను కవి యొక్క యభీ పాయ మెమో "ఆలయదు, 


నీ! మొదలు ఏ0 వలకు “వథుపాళువతి' వివేకము చెప్పబడినది ఇదియె 
పా గువేళ వసం పదాయము చమొక్కు ముఖ్య సిద్దాంతము. 


ఏ1 మొదలు 6 నలుకు నగ ఏ౪ 'ల మాయావాద ము యుక్తు లచే ఖం 
డి పబడిశటి. మాయా చాదమును ఖండించే. ౫ రామానుజర్భత (శ భామ్య 
మందును 'జిన్పబడిన, యనిర్వచనీయానువవ_త్తి మొదలై న యుక్తులు కొద్దిలో 
దిండిశుని'డీ నీపద్య ములందు అ *వబడినవి. ఇ)దువలన నీతండు భాష్యాదిక ములను 
జక్కాగ( జదివిన వఆడగుడని స్ప ష్టపడుచున్నది. 


మాయావాన ఖ డనముందు నీతడు విళిష్టా ద్వుగుల తో చేకిభవించినను, 
నితర విషయములలో 'గేవల్నదె లని. ఈతని మత మున, [బపంచము సళ 


86 . 


క్ష్‌ శ్రం కు భీన్నము. జీవాత్శ వరమాత్శ లొక్కటి కాదు. శివునకు జీవునకు 
బర్వుత పరమాణు భవము కళదు. భ క్రితో నీశ్వరులి సే. చిన గాని ముకి 
లేధు. కేవల జ్ఞానమువలన ము పకి లేదు 


శేవల యుకు లచే దన మతమున స్టాపి.చుటకు యత్నించి ను, వేద 
పమాణమును గూడ విడువ లేదు వేద వాక్యములు కేవల చెతమునే బొధిం 
చునని [పదిపాది,చియు న్నాడు. (లీల) ఇ తియుకాదు అదె ఏక పరములుగా( 
గాని వచ్చెడు వాక్యముల కు బ్‌ పత పర ముగ నర్థము చెప్ప యత్ని, చెను 
'ఆశె షత వరముగా (౬ గా నవచ్చెడు వాక్యము భీళ్వరుని ₹మొళ్వ లా న 
బోద్‌చు "గాని, జీవా శివా ద్ర్యైతమును బోధింపవు; అట్లర్థము చేయుటకప్పు. 
(62) సర్వము శివుండనంగా, సృష్టియ. దలి యన్నియు నతని యధీకమని యర్థము. 
(63) అని మూతడు వాదించి యున్నాడు “త త్వమసి యను త 
మద్వమతస్థులు “ఎన్యత్వమసి* యని యర్థము వేయుట మన మెజుగ దుము, 
పండితుడీ యర్ధమునే యీ (క్రింది వద్యముకందు జెవ్పెను:- ఈ 


క. జివుడు శివుడను వాక్యము, భావింపగ న్రైక్యమునకు (బతిపొదక మే 
జీవుండనం బశుభ్భత్ఫుడు, గావున నీవాండ వేలుగా దనుట శివా 
య. 
కావున, నీలకంఠ కి వాచార్యుల వారు విశిష్టా ద్వెతి యెనను బండితుడు 
మా[తము 2్వతియనియే చెప్పవ:ఃయును. 


ఈ గంథమునందు శివభక్తి మహిమ యెక్కువగ జెప్పజఒడియుగ్నను, 
నింద ౯ గొన్ని విశేషములు గలవు. భర్త శివ భక్తుడు కానియెడల భార్య 
వని వడ వక కన యున్‌ రోవముకేదు 231887) అననూయ నాలాయని 
యను మునివశ్నులిట్టు చెసి శివునిచే వరములు వడసిరి (234) శివనింద చేయు 
గర థముల గాల్బవలయుకు. తద్గంధ కర్తల జంవవలయుకు. శివ నింవకుని 
జంపినకు, నా [వయత్నమఎదు జచ్చినకు ముీవచ్చును (247-280). 





ఖు మల్లి కార్జునుడు 12వ శతా బ్రము వా (డు. మధ్యరాయ (డు 19వ క 
జము వాండు కావున, “'త_తృవని' యను వాక్యమునకు “అన్యత్వుమసి' (వాని 
వాడవు) అని యర్హము చేయుట మధ్వరాయ కే పండితుని యొద్దను. డి యో, 
యోమము ఇవారిను.ం డియో [గహించి యుండుకు, మధ్వ రాయల నబడు 
నానంద తీర్లు ౨ కాలము కొణకు జూ(డుడి, Dr Bhandarkar’s Vaishna- 
vism. P50 


87 


బట్టు రివ నిందకులC( జంసవచ్చునని యౌ గంథమున(దు జప్పినను, 
బవవ వురాణనునందుం గొందయఖజు భక్తులు భవులను జంపిన కథలుగ్నను 
దరువాతి సీర వురి ట్రి యమానుషకృశ్యముల నొప్పినవారుకారు. కర్శాట 
దేశమందలి య ఖాన పర్టాణులగు భింగాయతు లేమి తెలుగు దేశమందలి [బామ 
ణుఠఅగు నా రాభ్యు లేమి ల భుత్వమువారిచే మిక్కిలి శాంత [వీయ.లయిన వా ER 
చెంచఃడుచ న్నారు. కావున నీ బోధ నుష్తర శాలీనులెన శైవుళంగీళరింప 
లేదనియే చెప్పనలయును. 


సిన్ర్చలికొణంకు మృళిసొందువానికి ర్‌నవారములు మొదలయిన పత 
డియలు శీయగు*డజను వాని పు తాధులకు నూతకము లేదు.* వాని చావు 
న్న యందును బండుగ చేసికొనవలనినది (281 - 293) 


Lda పద్యము మొదలు 2పలింవ పద్యము వణకు శివ నిర్భ్మాల్యము 
Do చ్చుననియు, దానిని కివ దీడితుడు తప్ప నితరులు భు ఏంపగుడదనియు 
గ వ యున్నటి ఇశర శైవ గథములలో (గూడ ED MDT IA 
ము" జగ్భు యుండును. ao గా ఇమేమనగా శివుని స సై పద్యము రా 
అ్యమనియు , గుుంలింపగు 'డదని యు సార్లు ల యభి పొయము. అందుచే వారు 
థి వాలయము౭లోని కొబ్బ9 మొదలయిన ప్రసాదము లగుడ భడింపరు. ఇట్లు 
శివునకు నై వేశ్యము చేసిన వస్తువు నన్యులు నతి ఎపగూడదన్న యూవా జను 
ల: 7గి ది. దొనిం ఖండనచేయుటకును, శివునకు నర్చింపనిధి యేవస్తువును 
భయ నగుడదని స్థెపించుటకును నీ [పకరణము [(వాయబడినది. లి గభారులు 
లి గముఎకు ' na వేద్యము 'ఎట్టనిది యవన్సువును భుజింవరు, తుదకు మందు 
లే ఎద్య్యము) ఇట్టి యు. కోందటుింకక నియమము కలదు ఒక క్క సారే 
నళ. a "బన పదార్థములు వడి చుకొనియెదరు. రెండవసారి వడ్డించుకోనరు. 
సై నేద్యము "బట్టిన పదార్గమంతయు భుజింవవలయుిను. శివునకు డ్‌ నై_వెద్యమైన 
ప దాళ్టీము ప ద్‌స్ప యితరులు భుజింవరాదు. ఈ యాచారముల 
కొన్నింటి కిని 2 నిచూపిన వద్యములలోని బోధయే మూలా ఛారము. 


వ. "= 





ఆ మతు. జాతా. రతా 





ఎ చోనాంలాలు. కాన అనాణనాలాళ భల వాదాదాల అదం మటుమబతకాక ఉటుంది అంతల రరాజ. సతాం? 


* ఆ రాధ్యులలో నిప్పటికి నొక విధముగ నూతకమును సును నాటింవరని యే 
చబ్బవ మృ్చను వారు నూతక దినములలో నితర లనుండి విడిగానున్నను, ఆ దిశ 
ములలో నం ఛ్యావం దన శివపుజాదికమును మానరు. ఎప్పటివలెనే చేసికొని 
'యెదరు. (స్క)లును రజస్వల యైన దినము౭ లోను, బురిటిళోను శివవూజను వేసీ 
కొని మయొదరు. అక్రులయని యడుగ, యజ్ఞ దిక్సీతునరు, నాశిచము వచ్చిన 
యెడల గర్గ విడువడు. అ చేయ వలయునని చెప్పుదురు. 


88 


చె శివత_త్వ్వసార వీఠకలోని యం౭ంశములే, బనవవురాణ [పథమ ముద్రణ 
మున 7 కొనఐడినవి= శివత త్త్వసార పీరికకన్న బసవపురాణ పీఠిక చే సాహిత్య 
విమర్శకులను, మత సం|పదాయ జ్జులను పాచ్చుగా నాక రించినది- మతము 
నకు సంబ. ధించిన సాహిత్య గర్గ థముల నె. త జాగరూకతతో విమర్శిం పవలెనో, 
ఆ విషయ ఘు ౩లియ జేయుటకు నొక్క నందర్భమును నిన్తరించుచు న్నాను= 


వె మత సం[పదాయములు- అను శీర్షికలో- "లింగ ధారణ మును 
గూర్చి యీ |గ.థమును కెచ్చటకు చెప్పబడియుండ లేదు” అన్న వాక్యము 
తన్మ తానుయాయుల విమళగ్శనమునకు పాత మైనది- ఆ విమర్శక గానించిన 
వారు సా మాన్యులుగారు- ఎ వాగమ పారదృళ్యులై, ఆరాధ్య నం[పదాయ 
పవర్తకులళలో నగ“ణ్యులు, ముఖ్యతములగు (శ్రీ) మహొపాధ్యాయ ముది 
గొండ నాగలి.గ శాస్తులుగారు. వారు తమ పతికలో* నీ విషయమై 
అయిదు [పమాణములను జూపుచు. నత్యనమ్మతమగు సిద్దాంతము నొనర్చిరి= 


1) శివత_త్వ్రసార మనం పూర్ణ |గంథము= అట్టి యసం వూర్ణ గ 9౦థ 
ములో నిది లేదనుట న్య్యాయపద్దతి కాదు 


2) పండితారాధ్య చరి తమున పండితుడు విభూతి రు దాతలు ధరించి 
లింగార్చన సేయు నమయమున- బసవని యొద్దనుండి భక్తులు వచ్చిరి- లింగ 
ధారణ లేనిదే లింగార్చన చేయుట యశంభవము_ ఆ లి.గభధారణ దీక్ష్షణయే కిన 
దీయ= పండి తా రాధ్య చరిత్రలో ఈ [పకరణమునకు దీవా[పకరణకముని యిందు 
వలన కలిగినది. 


ల) బిసవపు రాణమున కర స్థలి సోమనాథయ్య పండితారాధ్య కృపా 
సముద్గతుడు- అని కలదు- గురువా స్త సంజాతుడుఅని దీని యర్ధ్హము- అింగ 
ధారణ లేనిదే యిట్లు చెప్పుట దుస్సాధ్యము. 


4) ఈ గింథమున నిటు గలదు, 
య 


“జంగమ లింగంబగు భ్‌ 

క్షు ౦గని పూజింపడేని గోటివిధములన్‌ 
లింగార్చన వన వృధ 

జంగమ ముత్తముగాగ స్థావరమునకున్‌ . 





* శైవ రవాన్యబోధినిఎ సం, 5. నం. 1.- 1.61 వుటలు= 


12 89 


అను వద్యుమున మ పౌళ్వరుని జంగమలింగముగా బూజింవవలెనని 
యున్నది. ఇచ్చట మ పాళ్వరునికి, లింగ ఛారణము లేనిచో వానిని వూజించుట 
యెట్లు! లింగ ఛారణయున్నందువలననే నాతడు జంగమలింగము మనుష్య 
రూపమున చరించుచున్న లింగముఎళివుడుఎ అయ్యెను, ఇదియు లింగఛారణ్ణ 
కలదని స్పష్టము చేయుచున్నది. 


5) వీని యన్నింటికన్న పరమ [పమాణ మైనది. 


“కునుము శరారీ |! శివలిం 





గ సముతులు దక్క బొందగా నొగిని ర్యా 
ల్య సుఖంబని బండారువు 
బనవన విసమెత్ష్తి తావి (బదుక డె రు[డా. 


అను పద్యము= ఇచట లిగనమెతులు అనగా లింగ ఛారులనియే కాని= 
వేటొక యర్హమురాదు-- 


ఈ విమర్శన మిప్పటికి రమారమి నలువదేండ్లు |కిందటిది- ఈ తరువాతి 
మటికొన్ని |పమాణములను నేను సేకరించికిని. 


(౬. శ, 12425* నున్న యభధావాక్కుల యన్నమయ్య సర్వేశ్వర 
శతకము నందిట్టు గలదు. 


కమనీయం బగు సర్వ తీర్జములు లిగంబున్నచో మూర్తిమం 
తములై 'యొప్పుచునుండు లింగమును తాత్సర్శ్యంబుగా భర్‌ గా 


|తములం చెప్పుడునుండుగాన మదిలోం ద శ్త్వార్థమూహింవ తీ 





రములం చెల్లను దివ్యతిర్థ ము భవద్భకుండు సర్వేశ్వురా= బిర 


పండి తా రాధ చరి తలో గూడ లింగ ఛారణమునుగూర్చి చ ర ఇ 
అట్లుచెప్పు నా వళ్యకత లేదు పండితుడు లింగార్చన సేయు (ప్రకరణమునకు _ దీజా 
(పకరణము” అని నామకరణముఛేయుటయంచే. యీ యర్ణమిమిడియున్న ది- 
లింగధారణ దీతు లేనిదే- లింగార్చన సేయుట కర్గత యేలేదు= ఇదిగాక, 


పండి తారాధ్య చరిత కావ్యము- అందులో శేవల మతసాంకేతిక [పా ధాన్య 
ములగు విధివిధానములను వర్ణించుట కావ్యాపకర్ష పాతువు= ఇందుచేత నే= 





90 
సోమనాథుడు లింగధారణ దీతాఫలమెన= లింగార్చన వివరించి యా విధానము 
నా వి 
దెలువు పేరు [వకరణమునకు బెట్టయున్నారు= 


తలుగు సాహిత్యములో లింగ ధారణ దీవావిధానమును తూచా తప్ప 
కంక అ కృతి యొకటి గలదు. అది యుద్భటా రాధ్య చరి ల= మవోకబి 
తెనాలి రామలింగ నికృట_ ఇ దుద్భటుడు ముంజభోజునికి దీక యొనగు సందర్భ 
మున మూడవ యాశ్వాసమున నీలింగా ధారణా విధానమంతయు వివరింవబడి 
యున్నది. మత సం[వదాయిక [గంథమెనను ఇందలి కవిశాశె లియు గనవంత 
మెనది.* 


తెనాలి రామలింగకవి క్భతికైవ మతసం [పదాయమ. నకు సంబంధించిన 
క థావన్తువుగిలదైనను, నది సాహిత్యలోకమున సాహిత్య కావ్యముగానే [వచా 
రము గాంచినది దీనివలన= మనము, మన సాహిత్య గంథములను విమర్శి= వ 
వలనివచ్చినప్పుడు మతనం[పదాయ పరిజ్ఞాన మెంత యావళ్యక మో స్పష్ట్రపడు 
చున్నది= 


తనాల రామలింగ” కవియే శెనాలి రామకృ్ళష్టుడె నాడు. అయినను, 
నాతని పాండుర, గమవోతగ్య మ విమర్భకులందలు పాటింతురు. ఉద్భటారా ధ్య 
చర్మితయూను తల పెట్టరు ఒక కవి కవిశాత_త్త్వము నిరూ పించునప్పుడాతని 
గ "ంథములన్నింటి కూలంకమ పరిశీలన మావళ్యకము-- మన సొహితీ విమ 


ర్భల యందవ్యవస్థ కిది యొక నిదర్శనము, 
నే తజత 
జా 


ఈ శివత_త్వ్వ్రసారమును పరిమ్మరించి, పీఠిక (వాయుమని నన్ను నత్య్‌ం 
తము (పోత్సహించిన శివయోగి విద్వాన్‌ థామా[పవీణ ముదిగొండ వీరేశలింగ 
శాడ్రిగారికిని, శివ క్రీ డాక్టరు (శ్రీ ముదిగొండ మల్లి కార్జున రావుగారికిని, 
శివ శ్రీ) (శ్రీ, చాగంటి శంకరశ్యా స్త్రిగారికి నామనఃవూర్వక కృళబ తాంజలుల 
నర్పించుచున్నా ను. న 
* ఈక్భతి ముదిగొండ వంశీయులగు వబారిక౩ల ముఖ్యమైన గిింథము 

౧m ర 
ఆ వంశీయులకు మూలపురుషుడగు ఉద్భటా రాధ్యుని చరిత్రమును చెలువు 
వ్యార్య మైన పద్యకావ్యము- నలువ దేండ్లకు చెగా ముద్రితమైన యిది నేడు 
అభ్యముశాలేదు. తక్షణమే పునర్ము[దణము చేయదగినది. 


9౮- త్న 


అందణికన్న మిన్నగ నాదినుండియు, ని గ్రంథ వికటన కై య భిల 
పించి, దీని నీనాడు వెల గులోనికి చెగ్క యాం;ధసాహితీలోకమున కర్చిం చిన 
మహో దారులూ శ్రికృ్ళష్ణావక్‌ "ag దీతతులు శివ శ్ర ముదిగొండ నుుబప హణ 
శర్మగారు. వారికి సర్వదా కత ఇాజదుడను, 
క ధి 


(శ్రి శర్చగారి మూలముగా నా ంధ ఎవ వాజ్ఞయమునకు నింకను 
నెంతయో యభ్యుదయము చేకూరనున్నది. 


ఒక ప్పుడు మ్ముదెశము లై సజు ఒభరముగాశయుక్ను ఉద్భటా రాధ్య 
చరితము, వండి కాళాధ్య 'నరిత౦ిము మున్నగు నుద్గంథములను, (క్రీ శర 
గారిశ్చు సుసం స్కృతములుగా బ9కటించి ఆం|ధ సొహిత్య వరివం చ ముక శవ 
ఇబాజ్బ: సయ జ్యోతి యఖండముగా దీపి ందునట్టు శేయుదురుగాక ' 


నో యజ్ఞ త చెత నేమి, యితర కారణములచేత నేమి, యిందు చెక్కు. 
masts యుండ వచ్చును. గుణ [గవాణపొరీణు లైన విద్వాంనులు చూానిని లిపి 
శో ద్వితీయ ము[దణమున సవరించెదనని విన్నవించుచున్నాాను, 


ఇతి శివమ్‌ 
నిడుదవోలు వెంక 


= శ్రి శివః 
శివ తత్త నారము 
(కంద పద్యములు) 


(చపతి వాక్చతి ముఖ్య ము 
వో పురుషులు 1నెరంగనోప ౬ రతి వాబ్బునస 
వ్యాపారమైన నీ నిజ 
రూపము నిట్టిదని ని_రూపింతు శివా! 1 


ఒందంగ శివుని తత్త్వం 

బంద6గ విజ్ఞానమే కో_మజమణు చరమా 

నందం బనియిడుగాని య 

నిందితముగ నిట్టిదనంగ - నరవ [శుతులున్‌ ి 


ఇది గా దది గాదని యెడి 

మొదల! బృథి వ్యాదులై న నా మూ రుల నెల్లం 

జదువుచు శివు నిన్నెజు6గక 

వెదకుచు నున్నవి సమ స్త - వేదాంతములున్‌. లి 


Li (బన్మా నిష్ణుపు మొదలగు మహాపురుషులకు. మనస్సుకు మాటలకు నంద 
రాని శివస్వరూప మిట్లిదియని చూ పెదను. 
2. వేదములు శివునిత త్వ మనేకరీతుల నున్నదనిచెప్పుచున్న వేగాని యాతత్త్వ 


మిదియని స్పష్టముగా చెప్పజాలవు, 
8. వేదాంతములును, నిదమిద్దమని నిర్ణయింపలేక, శివుని గూర్చి తెలిసికొనుట 


కింకను మార్గములు వెదకుచున్నవి. 


1. నెటు. ము, (ప్ర, నెరంగ. (వై. Fp 


(1) “ 


వో దవా! నిశ్నెలుంగ నన్యుల తలము? 4 
నీ మూర్త్యాత్ముల నీ వని 
ఈ 

| చీమముతోం గొలుతు రెంత _ చెద్దలు నీ త 

ర మరు రూప కతోతపుట 
meg ాన్యము వగాయగలజేసి సర్వానందా ! వ్‌ 
వారి సరపిజభవులాదిగ. 
ఒరమ మునీం;దులకు నెబుగ - భరమగు నీ ని 
రక మూారామహ్‌ ముల్‌ 
నరుళంతటి వారనాథ - నాథ ! మహేశా?! 6 
స్తుత గిజ గుణ కళనమునకు 


నతకయ గుణ కథనీమండు - రన్నిజ గుణ నం 


న న న 


కం అనంతము కైన వేదములు, వానియర్గ వివరణలు, కివు నెంయింగుటకు తమలో 
తాము వివాదములు చే చేయుచు నేయున్న వి, 


ర్‌ త త్వాతీత మైన శివన్యరూవ మెటుగుట కలవి, కావిడి, శావుక పద్రలు 
శివుని యష్టమూర్తులగు, వృథివి, జలము, శేజము, వాయువు, త స 
నూర్యుడు, చందుడు సోమయాజి అను వాన్సిన్లి నెవింతురు, 


వ మవోమునులు మొదలగువార శే శివునీ మవోమహొము స్తుతించుట 
₹€వ కానిది. అక్టయెడ మానవులాస్తుతి కెంతళమాతము సమర్హులు కార్కు 


క్‌ గ 


x 


* యవధ వివరములన్‌ 
గామింజేసిి ము, (వ 


మందుని? 
ఇ 


ము 5 రవ 
a OU 





8. 


బ్ర, 


10. 


3 


గతి మున్నెణు(గక రస! హన 
దతిశయ గుణకీ రి సేయ - నలవియె రుచా! 7 


స్తుతియును నిందయు లోక 

(త్రితయంబున నీకులేమి -- చెల్రంబగుటన్‌ 

మతిందనుకు. గృ తార్గత్వ 

(పతిసర్తికి మిమ్ము జనులు - (బణుతింతు రజా! ర్‌ 


ఓడక నిను బొగడంగ నా 

యీడగు6 గాదని తలంప-కే పెదుజమవై 

హార దె బాగ వరా న స్‌ యుడు 

వేడుక కారణముగా6గ - వేజవక రుదా ! 9 


చె నొక నికృష్ట మనుజుండ 

మానస వచనాతిదూర -- మహనియ్యమహ 

'తా్యాానంద ! నిన్ను6 బొగడంగ 

నే శెంతటివాండ నుర ము-నిం|ద వరణ్యా ! 10 


వన్నుగ లజ్జింపక కివ | 
నిన్నే బొగజెదననంగ _ నేర్తునే చేవా! 


a మ పాదా ననా నా కా దా 
7. శివుని నిజర్య్వరూవ గుణములను గిహింపకయే, ఆ శివత_్త్వమును 


గొప్పగా కొనియాడుట యసాధ్యము, 

స్తుతి నిందలు నీకు లేకపోవుటచే, తమ్ము కృశార్థులునుగా చేసికొనుటకు 
జనులు మమ్ము నుతియింతురు, 

నిన్ను పొగడుటకు నా కలవికాదు. అది వెట్టి శనమే, అయినను నిన్ను 
పొగడెదనని వేడుకయే నిన్ను స్తుతించుటకు పురికొల్పినది. 

శేనెక హీినమానవుడను. మనస్సునకు, వాక్కున కంద రాని మహాత్మ్యము 
గల నిన్ను పొగడుటకు నేనెంతవాడను, 


ననియెద, ము, (వ. నిత్యం ము, (వ. నిత్యా. వొ (వ. 


ప న వ నం 
11. అట్టి లోకో త్తరుడవైన నిన్ను పొగడుటకు నేను లజ్జింతును. కాని నాది 


7. 


18. 
14, 


వినా వము వినుము సకల జ 
గన్నాథ ! యనాథ నాథ - కరుణాంబు న్‌! 


చా 


1i 


దురిత వారమనియు కుభములు 
నియును దలంచి - దురిశారి ! భవ 

చారగణాబ భకి లలనా 
అవాలని 


శక భావమున నిన్ను( |బణు తీంతు శివా! 12 


గతచేహాండియ నిత్యా 

స్వతం|త సర్వజ్ఞ విముల - సర § గత కా 

[సతమ నచానంచాత్శక 

మతి నూవ్మము నీ స్వరూప - మతిలోక శివా ! 18 


నర్వశ్వర ! మట్తింళ 

త్పర్వోపరిగత జగ|త్స-భవ పాతు జగ 

న్నీర్యాణ సోమరూప మ 

ఖర్వు మవా_త్త్వంబు: బొగడ గడునరిది శివా ! 14 


పొగడ్తకాదు- అది విన్నపము మాత్రమే 

నిన్ను స్తుతించుఓచే శుభములు గలుగును. నీపాదభక్తి భామిని పార 
వళ్యభావమున నిన్ను పొగడెదను, 

ఇందు శివుని సూత్మన్వరూపము వివరింవబడినది, 

శివస్యరూవపము సుట్తిాంశ త్త త్వములు-_ అనగా మువ్చదియాలయు తత్త్వ 
ములకు _వెమెట్టున నున్నది. అవి, సృథివి, (పకృతి, బుద్ధి అవాంకా 
రము, మనస్సు, |శ్రోత్రము, త్వక్కు, చతువు, జివ్వా, (మాశము, 
వాక్కు, పాణి, పాదము, పాయువు, గువ్యాము, శబ్రము, స్పర్శము, 
రనము, గంథము, ఆకాశము, వాయువు, వహ్నా, జలము, మాయ 


కాలము, నియతి, కల, రాగము, పురుష, సదాశివ ఈశ్వర, కుద్దవిద్య, 
రూవము. ' 


. 


15, 


16. 
18, 


సరసిజ భవ సరసిరుహో 

దరులకు నటమీ6ది మూడు  చానధికము ము 

వ్వురు నీయమకారు లవ్వా 

రరిది జగత్క ర్త లాఢ్యు- లతి నుహిము లజా! 15 


(శ్రిముత్సచా శివేశ్వర 

నాను భవద్వ్దానమముల మ-నంబున6 దలంపం 

గా మణీ వాక్కున( బొగడం 

గా మాకలవియె నమ స్త _ కామాతీశా! 16 


సర్వేశ్వర : కావున భవ 

దర్వాచీన న్వరూపుం - డనందగు శ) ను 

తర్వత పతీ పతి మ 

దిర్విభవము శక్రికొలంది. - గీ ర్తింతు శివా! 1 
షష్ట్యంత ములు 

జయనుగు వేదంబులకును 

జయమగు బంచాతరికిని - జయమగు నిట లా 


శోయముగు భసితంబునకును 
జయమగు మాహేశ్వరులకు - సంతతము శివా |! 18 


జయమగు శివ మార్గమునకు 
జయమగు శివ నంహితలకు - జయమగు [గడా 


(బవ్మా విష్ణువు జగత ర్తలు కారు, రు దుడు, మ పాళ్వకుడు-_ సదాళివుడు 
అను వారు మువ్యురే జగత్మ ర్రలు- నియముకారులు, 

నదాశళి వేళ్ళ రాది నామములు- మనన్సులోదలచి, పొగడుట కలవికాదు* 
పార్వతీ పతి స్వరూపమును మా[శమే నాళ క్తి కొలంది కీర్తింతును, 


6 


వముయులగు [ప్రమథ గణములకు 
జయమగు వచాది ధర్మ - చరితులకు శివా! 


రివమగు ధార్మిక నృపులకు 

శివమగు గో (శావ్మాణులకు - శినమగు మజియున్‌ 
వివ నించా విరహితులకు 

భువన త్రయ జనుల కెల్ల (- బుణ్యంబు వారా! 


పళు పాశ పతి జ్ఞానము 
జ్ఞానము పశుపాళశ పతి 
జ్ఞానమయుని య శులుంగ 6 - జాలని జడు ల 


జ్ఞానులు వారల తత్త్వ 
జానము లజానములు పి-చారింప శివా! 
ళు రూ “ 


పతి రుదుండు పశువుల కని 

[శుతి చెప్పుచు నునికి( జస రుదుండు పతిత 
క్కితరులు పశువులు పొమ్మని 

మతిలో నెణ్‌ంగితి [ళుతి (ప-మాణమున రివా | 


క పూని యతద్గుణ నంది. 


జ్ఞాన బహువ్రీహి మాన్న - జనుదెంచిన ప 


19 


ప్ర 


21 


22 





జాన మజ్జానము. 


దగినది. 


ణ జ్లానమనగా వళుపాభుపతి జ్ఞానము = ఇది తెలియనీవా రజ్జానులు వారి 


టి [వమాణమువలన, సతి రు[దుడు, తనకా నం పశువులని తెలియ 


మానిత షష్టీ తత్సురు ne 
_ మోనూన ea మెటు(గ _ రజ్ఞులు రు[చా! బ్‌ స్మ _ 28 


జీవు లనేకులు పశువులు 

భా వింప(ంగ( [బెక్భతి వికృతి = బంధము పాశం 

వావృతములనం బశువులు _ 5 

సీ వా శెంటికిని బతివి - నిరువ మహేశా! లీ 


పశు వతీయ పాళముల. దన 
పశువులకును బంధ మోశ్ష పద్దతి "సయం. 
గుళలుండుగా కవి యొరులకు 
_ వశవర్తులె? సెర్చు గలదె వారికి రుదా! ౨౨ 95 


పశువులట ! జీవరానులు ల. 
పశు పాళంబులకు నీవ వతివంట ! శివ! నీ. 
rn తమన చ ప్తాఅా పు వత 
28, అతద్గుణ నంవిజ్ఞాన బహు వీహి మాన్చ- మాన్చబడునది పాశము బద్ధ పళు 
తనునది యిట్టి నమాసనము._ బద్దాః పళవః ఏననః అని విగవాము- ఇది 
పాశమునకు 'విశేషము. క = 
ఆణ్యానిత షస్టి తత్పురుషామాన నమాసము.” వళూనాః వతిః పశు పతిః 
(మీ తత్పురుషము) వశు పశేరిదంపొళు వతం - (పశుపతి అణ్‌ ) పాళు 
సత [వ్రతముచేత బద్ద వశుత్వ విశిష్టమైన వెహిక పాళము తెగును,. 
కొందణు వశుకత్రి శబ్దము బహు[వీహి నమానముగ చెప్పెదరు కాని యది 
షష్ట తత్పురుష సమానము, చూడుడు. సోమనాథ భామ్యము, ౧౮౮ (వ 
వక, జీవులు పశువులు, (పకృతి వికృతి సంబంధము । పాళము శివుడా రెండిం 
టికి వతి, 


ఏ5 పశుపతియే, పాళమువలన తన పశువులకు బంధ మోతములను " చేయ 
సమర్ధుడు. ఇతరుల కట్టి సామర్థ్యము లేదు, 


వ శరణ్య మనంబళు దు 
ర్యళభవ పాళములు శతెగక __ వచ్చునె యెందున్‌., 


(బ్రహ్మే క్త నమస్త వారి 

[బిహ్మోది పిపీలికాంత - పశువుల కెల్లన్‌ 
[బహు పేం్యదయళోవార 

(బహ్మేశ్వర రుద్రనివ _ పతి వతిలోకా 1 


వేదోక్త మార్గమున న 
త్యాదరమున నిన్ను గొలిచి _ యప్పశువులు నీ 
చే దేవా పాక బంధ అక ఉత 
చ్చేదంబున ము కులగుట _ సిద్దము: రు[దా ! 


గోపతి కృతమున భవ పా 

శాపేతముళై న పళువు-లట్ల్ట భవత్‌ పా 
శాపెతులై న పళువులు 

(పాపింతురు మోక్ష సుఖము __ పశుపతి నీచేన్‌ 


[తీిమలకృత దుఃఖ సంసా 
ర మహోస్టి నిమగ్న జీవ_రానులు నీ యు 


మము మును 
. జీవరానులు వళువులు _ పళు పొళములకు రవ పతివి! 


చొచ్చిన గాని యాపాళములు శెగవు 


వేదో క మెన క (బవ్మా మొదలు కిపీని కాంత పర్యంత 


అకు శివుడే వతి. 


26 


27 


28 


29 


నిన్ను శరణం 


ముగల జీవము 


. వేదములలో చెప్పబడిన రీతిని శివుని గొల్చిన పశువులకు దేవి పాళ బ.ఢ 


ములు వీడి ముక్తి వదము అభించును, 


గోవతివలన పాశము వీడిన వశువుల వలె నీ పొళము వీడిన పళువులు, 


మోత పదవి నంచెదరు. 


ఏ0. సంసార దుఃఖములలో మునిగి యున్న జీవరాసులు, 


వే 


త్తమ కారుణ్య వళంబున 
విముక్తుల. నీవపోల _ వెలుంగుదురు కివా! 


అదై ఏత మత ఖండనము 
జూన జయ జ్ఞాతృని 
ఇ ల Sy 
దాన త్రయమునచాధి _ త్మపత్యయమై 
నానాగతి నవగతమగు( 
గాన జగద్భేద మెన్న(గా సిద్ద మజా! 
0 


భేదము దృష్టా దృష్ట ని 
6 ఠి 
పాదకమె వె_దికోక, పథ దర్శన నం 
పాదన సమర్థ మగుటను 
భేద మదర్శనము (పమితి _ పిండితము శవా 2 


భేదము సిద్దంబగుడు వి 

'భేదక సిద్దియగు. దద్వి - భేదక సిద్దిన్‌ . 
Ec కరు దశలం 

దాదరమగు. దత్సల[ప - దారాధ్య గతిన్‌. 


ఆ రాధ్యుండైన యీశ్వరు 

నారాధించుటయ స్వర్గ జ మపవర్గము ఛా 
(శి రాజ్యాది సుఖంబులు 

బోరన గర్మాను రూప _ ముల జనుల-కగున్‌. 


నీవ లెనే యొప్పుచున్నారు. 


విది, (వమితి షి యధార్థ జ్ఞానము 


వ్‌ 


dl 


లి 


లలి 


4 


నీ దయవలన 


1౮ 


[వత్యవ జగ చృెదము 

నత్యం భై తోచుచుండ = శబ్దంబున( ద 
(తృత్యవ జాధ యగునని 

యత్యనుచితవృ త్తి నడుతు _ రద తు లజా! 


అమర6గ6 (బెపంచ మిథ్యా 

తమ సెప్పెడు వాది మున్ను - దానికి నద్చా 
వము దానెబు6(గక మిథ్యా 

త్వ మనాశయ మెట్లు జెప్ప - దలపోయు ళివా! 


మానము చేత గ్భహాతము 

గాని (పపంచ మ్యెణలుంగC జగ రు దుర టప 
యం 

మాన గృ హితము తథ్యమ 

తా నన్నండు మిథ్యగాదు - తలపోయ శివా! 


ఉత్తర శ్చుక్తి జ్ఞాన ని 

వృత్తృంబగు శుక్షి రజిత _ వేదనము |క్రియన్‌ 
వృత్తజగ ద్భెదము చెడు 

నత్తణ్‌ నద్వ్వైతు లెన్న - రండు మహేశా! 


నిర్యచనీయము లేక య 
నిర్వచనియంబు గలదె? నిర్వచనీయా 
నిర్వచనీ యోత్పత్తిన 


సర్వా _ద్వెతంబు చెడ దె సర్వానం చా | 


వరకు కిహకను వాక్యము 
అ DSC చాక యు సకం జ [బతిపాదక మె 
హ్‌ 


లు యాట స 
శద్దంబు రాప్‌ జ్‌ ద్వాక్యము లన 


లర 


6 


వ్ర 


88 


L1 


జీవుడు నీ వళుభృత్యుండు 
గావున నీ వాండవేజలు-గాదనుట లివా |! 


జీవునకు బంధ మోకు ద 

శావస్థలు గలవు నీకు = నవిలే వగుటన్‌ 
జీవునకు నీకు నైక్యము 

భావించుట ముఖ్యవృత్తి - చాధకము శివా! 


పర మేశ్వర్మ! నీకును మణి 
పరమశేశాతులె న _ పశు జీవుల కం 
లా (య రాలా 
తరము మహాధా(త్రీధర 
పరమాణుల యంతరంబు - భావింవ శివా! 


ఆత్మ నిరాకారుం డని 
యాత్చన మది వెండి జగ దు - ms 


నాత్మీయ బుద్ధి( జి వ్పెడి ల 
యాళత్మా దై Re కమా pe శాత్ములు రుదా |! 


మాతయు మానము మయము 

[బాతిగ మీథ్యయని పల్కు _ వాతి కులాత్మా 
రైవతులు [పమాణ శూన్ఫులు 

నీతి రెబుంగుదుశె తత్త్వ - నిర్ణయముశివా ! 


తనకంచు వె యీశ్వరు. 

డన లేడని పలుకు నట్టి - యదై షత విమూ 
ఢునకును లోకాయతునకు 

వినగా భదంబు గలదె _ విమువ రణ్యా | 


న్‌ వర మెశ్వరుండ స్‌ 
జ్ఞానంబున నిన్ను నెలు6గ6 = జాలన యను వి 


40 


41 


48 


44 


45 


46 


రాగం బదియెల సయ _- రచ వతు అజా! ర్న 
రా 


చ ్వతులు సచ్చు 
[| నర్వ - గత నిత్య నిరా 
కారుడగని చెపి” వెండియ 


కా యవిద్య లీకుల గల్సింతు రజా ! 48 


711 


రకయు మూక _ బధిరుల కీయ ని 
ముల నదై (తులు తమలో 


ల వగ్తురు భువనభిన్న _ భావమున శివా! 49 


P< 


ఆకాభం ఢారాధకు( 


డారాధక మనంగ లేని _ యచె వత దురా 
క్‌ 


లచే నర్వ కాన్యా 
x తిల 32 = షు 
సవ ఈ వ = అం ఇ ఆనా గావచ్చు వీఖ్రా! 50 


జా శా ఇటే “x 

త గు లేం వర _ సంకర బా 
భా. -_ న్‌ ఇ అద 
డె పత ంబనవంగా జగదు 


BIN. ఫట్‌ చనా అ 
వలయు ఆ లం యిట్లు = పరమానంచా | 51 


క. గలు = నండేవాములు. 


13 


నిత్య మహాజన దూష్యము 

(పత్యవాది [పమాణ - నాధా బావ్యాం 

బత్యనుచిత మడై తము 

కృత్యా కృత్యాది శూన్య - కీటకము శివా |! ర్‌బి 


అద్ర పతమ్ము పురాతన 

విద్వన్మునివరుల కెల్ల ష్ణ విస్వెష్టము సా 

తాద్వేదోకము గామిని 

సద్విద్వ దె ప్రతులకు న సవ్యాంబు శివా! 59 


(పొజ్జులు వెదజులు లో 

లు మ 

కజ్జులు చేకొం డె గత కశి_భా గాయ తీ 

యజ్ఞాపవీత నా స్త్పికు 

లజులు చేకొం డుగాక - యచె ఏత మజా! ర్‌ 
ల a ల 


స్విచ్చాచారులు మిథ్యా 
విచ్చేదన వేద శాస 9 మ విపవ 'వాదుల్‌ 
జాలి ౧ 
(పచ్చన్న దోప లజ్జా 
నాచ్చాదిత దుష్ట చిత్తు -ల ద్వ్వెతులజా | నిర్‌ 
ల ౨ ర్ల 


కమలాతు కమల గర్భ 

(పముఖాఖిల సురలు మునులు. _ జాశుపతులు భ 

స్మమయాంగ జటారు[చా 

తమాలికా ధరులు కాని - కార దై్వైశుల్‌ ర్‌ 





రక, గతశిఖా గాయ్య్మతీ యజ్ఞోపవీత నాస్తికులు _ జుట్టును గాయత్రీ మంత 
మును, జంచెమును వదలి నాస్తికులైన వారు - లింగధారులలో 


6... 


సన్యాసులు లేరు _ ఇంద ద్వైత సన్యాసులు నిరసింపం బడిరి. 


14 
పాతక ్యరేష దుష 
౬ A) 
(వాత జగ ద్వి పలంభ - వాదము కాక 
దైవ్రతము శిష్టవా9త గృ 
హీత్రమె కలికాల కలుష _ హేతువ కావే! 


మున్న దై్వైత వ్యామో 
హోన్నతిని సనత్కుమారు. -డుష్ట్రంబయ్యెన్‌ 
మన్నింపక దనాతలి వరి 
జై 
యున్న న్వినరయ్య నంది _ కేళశ్వురు చేతన్‌! 


(పతిం దన కూ6తున క 

చెత మహా మోవాయుక్రి _ వనజజు( డతికా 
మాతురు(డై ( (లెళ్ళండె సి 

ఖారత మృగ వ్యాధ రుద - కరళర నివాతిన్‌. 


వెండియు నఫదమతిం గన 


కాండజు డీశ్వరుండ నేన _ యనవుండు సద్యః 
ఖండిత పంచమ శిరమును 


రుండలబుగ6 జేసెం గాల - రు! దుండతనిన్‌ 


ముందటి జలజాసన త 

న్నందనులన చెప్పనేల - నా స్తిక్యము మై 
నెందణు సడ రడై ప్రతులు 

కొందలమున దుస్చబోధ - కుత్సిత వృత్తిన్‌. 


నీ యెొళ్యర్యా ద్వైత మ 
నీయ్య ద్వైతమని దుర్వి _ నీతులు కొందణ్‌ 


ల్‌ 


ర్‌రీ 


59 


60 


6l 


Gz 


15 


పాయక వేదాంతాఖి 
[పాయము( నడుం దప్ప. "జెప్పి _ పరియింతు రజా ! 62 


సర్వము నీ యాధినమ 

సర్వేశ్వర ! కాన గుణ వి _ చారిత వృత్తిన్‌ 

సర్వంబు నీవ యను |ళుతి 

నిర్వాహము బొందనేర్చు - నిత్యానందా ! 68 


అదె తె క నితి నీ 

యదై పృ్రతమ సాన యీశ్వ రా- డై వ్రతము న 

లా గతే మనంగ వేలు జ 

గద్విపరీతమగు తత్త - గతి గలదె శివా! 64 


ఇది గాదని |శుతి చెప్పిన 

నది [గమ్మఅన నీ స్వరూప-మని చెప్పెడి దు 

ర్భదులగు మాయా వాదుల 

చదువులు వోవిడిచి నిన్నె - వదలెద ర్ముచా ! ర్‌ఫ్‌ 


మాయాచాదుల ముందణు 
మాయా వాదు లు వారి - మార్గము గడి 


ఐళ్వ ర్యా ర్మోక్టితము అ ఈళ్వరత్వమునకు సంబంధిం చిన య దె్యతము 
తనకు సాటివాడు లేనందుక గలిగిన యనన్య భావము, అందకు దామే 
యీశ్వరుడగుట వలనను తినకు నమానుడు కాని అధికుడు గాని లనఢదు 
వలనను “ఒకడు అం చెప్పబడెను గాని జీవుడు ఈక్యరుడు ఒక్కడు 


అను నర్గమణదు గాద, 


16 


సీ యని యొల్లక రోసి కి 
వాయ నమో యనుచు నిన్నె వలగొం|[డు నివా! 66 


జగత్క ర్భృ విచారము 


ప నిశశయపరుండను నీ 

శఛానుండు నా స్వామి యనుచు - నంళతమును సం 

|కాణగతి సామి భృత్య 

జానంబున నిన్నె గొల్తు - నర్వానందా ! 67 


శ్రరిక మచేతన మదిని 

రణము జగ త్కార్య కరణ = కుశలంబగు నే 

Fa 

గణనాతీత మవో గుణ 

గణ కృత్య విహీనమైన - "కర్మము గలదే! 68 


పరికింప నచేతనములు 

పరమేశ్వర మది |పధాన - పరమాణ్వాదుల్‌ 

పురుషుండు చేతను. డయ్యును 

కర మజ్జుండు గాన కర్త - కాం జాలండజా ! 69 


అవయవయుతములు గావున 

నపిన [పముఖంబులగు మ- వోభూతంబుల్‌ 

స్‌ పితర విచారణ 

సవశ్యమును గార్యములు మ - వోమహిమ శివా! {0 





66, 52. 66 వజకును అద్వెత వాదము ఖండింవబడినది. 

68. (మా చే_వులైన) ఆ (పఖ్యాతులైన ) వాదుల యెదుట - మాయా 
వాదుల ముందజు, 
వీ మాయావాదులు = అదె గతులు. 


17 


శ) నాథవంద్య ! కర్ర (ని 

హొనంజై_ యున్న కార్య - మెందును గలదే 

రాన జగ తా-ర్యమునకు 

గాన |పి్హయ! నీక యాది -క రవురు[చా! 
ల Ort 


కర మచి త్తని కృర్తయు. 

గ ర్మాధిను( డని విడిచి _ కర్మల మొదలం 
గర్భ ఫలదాయి నిన్ను న 

కర్మాధిన స్వతంతు. - గని కొలుతు శివా! 


(శుతి జబాహ్యాంబులు గావున 
సతతంబును జాన బౌద్ద ౫ చా ర్వాకుల దు 


రత ములు వటక పటిలి 
రు ౬ 
[కుతి సార భవన్మతంబు _ సుమతి మహేశా! 


కమలజ కమలోదర రు 
[ద మహేశ్వర శాంత్య తీత - తత్త్వాధి పతి 
ప ద 
[పముఖోర్హ్వ బిందు నా 
| 
(కమతత్త్వా! నిన్ను [నెట్లు |- గని కొల్తు శివా! 


EE (69) ఏన గురు (పసాదము - 

వ (అ) అంగ జగదేక నకల _ వల్లఖు డాదిం 

గ (ఆ) య వెల్చని న 

న్నె.(ణీ) గితి నీ మహిమ యెటు(గ - నేమియు రుచా! 


అండంబులు గావింపను 


"వెండి. (బతిప్యింప(-- జె (జు) ళ్‌ విష్ణ్వాదుబు ను 


72 


78 


"గతీ 


75 


దండిత ఫ్రై సమేతులు 
చండిశ్వర కళల [5 [ప- ఎసూరమున శివా! 76 


కీ ర్రింపంగ లోకములకు. 

గర్తలు వీస్వాదులయ్యు అగా అమ్మై న 

కర్త భవక్స రితులె 

వరర్తిలుట rr న హోరు రుదా! 77 


నారాయణాూాదులకు సం 

సారిత్టము దెల్ల మెల్ల హో శాయంబులం ద 

త్కారణమున. దత్మ్భుతము క్‌ 

చారింప భవత్క్భృతంబు - సర్వానందా ! 78 


ఆ ర్వెశ్వర ! సము. నడి 

కార్యము లందెల్ల వారు = కర్తలు గారే 

కార్య కరణత్వ మాతన 

వార్య జగత్క_రలన6గ - వచ్చునే నే "లి 


తన తెగిన తలయు మడిసిన 

తనయుని ంబుట్టింపం గావః _ షణ వని యా 

వనజాసన కేశవ లకు 

జనన స్థితి కర్త శాది-శక్తులు గల! 80 


లీ 


OG 


మాన వివృతి 
(పవితత వ క ట్రం శక్త 
త్వ షు "నుద్భ ప్త వజ్ఞాన నం గ్‌ 





1 వెండియు వావ ము. పొ, 


80. ఇందువివరించిన వరఠిచము కరఃఖండ డనమ- వ న్యధ దహనము సూచిత 
మెన్‌. 
క r 


19 


నివుడు రజోగుణ సంగతి 
థభవుండము నామంబునీకు. బరగు మహాశా! ద్ర 


మడి-యిల్లు త త్త్వముల Dt 
బడక నిజాజా (పశ అజ నాకు దపకగ ల శౌ 
యా యాం 
పుడు సా_త్ర్విక గుణ నంగతి 
మృడుండను నామరబలు తకు మేలిల్లు రిచా! 82 


పరవగు తత్త్వములు (జరా 

చర వితతులు సంహారింప(- జాలీన యతి ఖీ 

కర తామసగుణ సంగతి 

పహారుండను నామంబు నీకు-నమరు మహేశా! 68 


పరమ స్వతంత్ర నిర్మల 
పర మానందాత్శ పరమ -_- భటార క ని 
As ర 
_స్తర నిసె గుణ్య మవా 
తర రూపంబున శివాఖి - ధానం బయ్యెన్‌ - న్‌డ్తీ 


జగత్క_ర్హృ లక్షణము 


వరము స్వతంతు(జై, య 

కరు(డె, సర్వజ్ఞా(డై పుకారు రహితు6రైై 

కరుణా కరు6డై, స్థిరుం డ్రై 

వరద! జగత్క_ర్త యుండ-వలదె మహాను. 85 


పరి విశుత సస రార 
భరిశానేకాండమగు గబ — పంచంబులకున్‌ 


యద త లంతా దాం ఉదాన దం దారాల జా జాలా దాదాతరడ దానన నాననా లలనా నాలాల కాజా నం నమత మానో బాకా చదవ. నడత కనన నాలను మత తస అంతంత దిన 1 2న 


81. పట్రి9ిం శత్తత్వ విశానములు 14 వ పద్యమున వివరింప బడినవి. 


20 


బరమ స్వతం|త శంకర 
కరుణా కర నీవ యాది - కవు రు చా! 


భువనోత్స_ర్తి స్థితి లయ 

వివిధ వ్యాపార ముఖ్య - విభుండవు పళశుబం 
ధవిమోవత దకతుండవును వ 

ర వర (పదుండవును నీవె. రాజూ భరణా |! 


వర మాత్మ పర [బివ్మాము 

పర మెళ్యరు( డన(గ నామ-పర్యాయంబుల్‌ 
హారునికి మ(ణీ)యు( దత్వాం 

తర వాచకములని పలుక(-దగదు మహేశా! 


వర మాత్మ పర బహ్మాము 

పర మళ్వరు. డనంగ హారియు. (బహ్న్మాయును బరా 
పర విభులుగారు శాస్త్రము 

లరయఃగ జీవాత్ము లగుట _ నందయు రు[దా! 


హర కబ్దంబున కర్ణం 

జరయ(గ నుత్కుర్ణ మందు నం య్యుత్కర్ష ౦ 
బొరులకు గలుగునె శివ! నీ 

కరణి మవోదేవు. డొరుండు _ గలండే జగకిన్‌ 


కరర ర పద్భజ రు దాం 
బురుహోదర ముఖ్య దివిజ - పుంగవ నచరా 
చర భూత నికర పంచా 
వరణంబులు గొల్వ నుండు- వాడవు రు[చా! 


67. సర్వవ5[వదుండవు (ను) నీవు రాజా భరణా! ము. పా. 


86 


87 


88 


89 


9౦0 


91 


21 
ఏమని చెప్పుదు శంకర! 
రమా డంబరంబు-నిఖలాజాండ 
సిమములు |దిక్భతి యి 
స. మాతనె పుట్టున శు య--సంభ్యాతములై 


(తిమలములును రాగ ద్వే 

మషములును [జన్మంబు] గర్మ _ సంస్కారంబుల్‌ 
గమనా గమనాదులు నను 

సమస్తమును లవుస్‌కు€ = జం దాభరణా 


పతి సద్భశాదిక తాప 

(తితయ గుణ తితయ జన నన్‌ మృతి సుఖదుూఃఖ 
కతవృత బంధ |న| మోతు 

స్తుతి నించాదులును లేవు - ధూర్తటి ! నీకున్‌ 


ఓలిన దేవ ! యవిద్యా 

కాల కళా నియతి పికృతి - కారాక కోరాం 
ఫీలా బాంధవ బాంధవ , 
మాలా బంధములు లేవు - నటీ నీకు శివా! 


అంచితమతి నెవ్వరు ని 
రించి ల గుంచిత సురలు ని- వృ త్యాది క్‌ఖభా 
పంచక సంచితమైన [వ 
పంచమునీ యట్ల రుద |! _ పరమానందా ? 


96, నివ్య త్యాది కళా పంచకము-నివ్వు-త్తి, (పతిష్టు విద్య, శాంతి 
శాంత్య త్రీశము, అనునవిశెవుల కళా పంచకము, 


cc 
By) 


cD 
(ery) 


22 
వేదాద్యష్టా జ 


ద్యాది వవోకర్త నీ మ - హతము వొగడన్‌ 
శ్రిదయితా వల్లభ వా 


ణీదయితా వల్లభులును _ చేరరు రు[చా ! 97 


న్యరావవర్గ సుఖము ని 
రర్గరళ నా|మాజ్య సుఖము _ నాత్శజవి ద్యా 
వగ్గాది లోక నుఖములు 


భర్ష ! భవత్వాద భకి. _ ఫలములు రుచా |! 98 


శివభకి వివరణము 
అజాత 


ఒక్కం౦ డేళ్వరు( డని మది 

నీక్కముగా నెజింగి భక్షి _ నిఘోవృత్తి న్‌ 

ముక్కంటి ! నిన్ను. గొలిచిన 

దిక్కక దొరకొన సమస్త -_ దివ్య సుఖంబుల్‌ 99 


భక్‌ నీను. గొలువ వలయును 

భక్తి యు ధర్భువున(గాని-| వభ వింప దతి 

వ్యక్షముగ ధర్మువును వే 

దోక ముగ నెలుంగ వలయు. _ దుదిని మహే=శా 100 


పదోక్త సదాచార? 
బపాదనమున నగు నట్ట పశువులకు బుతా 
వాదిత దురిత తయయమె 


యాదరమున ధర్శమరధిక _ మగు నీశానా ! 101 
Er న. 


దొరక మె. మమ్ము 


23 


ధర్మాధికరంబున నతి 

నిర్మల బోధయు విర క్తి -నిష్టయు గలయ 

క్కర్ములకు నీ|పసాదము 

“పేర్చిని శివభ క్తిపుట్టు - పృథు శావమునన్‌ 102 


శివభక్తి సక లధర్మ 

(పవర మహాధర్శమగుట( బరికింప(ంగ ఛా 

గరవిహానులగు దు రాత్ముల 

కవళ్యమును సంభవింప - దతిలోకశివా ! 108 


మానిత శివభ_క్త్‌ శివ 

జ్ఞాన ధ్యానముల వ్‌ (ప - సాదాతిశయా 

నూనిత గర్భుమయ మె 

యానంద (పా్తిముక్ర్తుండ' క! 104 


నర సుర తిర్యక్స చరా 

చర జీవుల కెల్ల భరి _ సంభఛావననీ 

కరుణ పధానమము _క్తికి 

వరుసన యన లెదు భావ - వళ్యుండవగుటన్‌ 105 





102 ధర్మము, కర నిష్పగల వారి శే శివ పసాద మువలిన శినభ క్రికలుగును. 

108 సకల ధర్మములలో నత్యు త్తమెనది శివభకీ,- అది అథాగ్యహానులకు 
నలవడదు. 

104 శివభక్తి జ్ఞానధ్యానములశే శివ పసాదము లభింఛును. దానివలన 
కర్మము నశించి యానందము చేకూరును. 

105. శివుడు భావవళ్యుడు గోన నచరాచనములలో నందజును నొక [కమ 
మునగాక నొకేసారి ముక్రిబొంద వచ్చును. 


106 
107 


109, 


24 


నరళములు స్వర్షన్తులు 
@ గధ 
నర తిర్యగ్గర్భ యేవ_క సాదిపళూ 
గ థి 
తరములు భవ[త్చసాద 
స్పురణము మంచ్‌ కో న ముక్తి - బొందుదురు శివా! 106 


అరుదుగ భవత్ప )సాదము 

దొరకొను శివభ క్రి గాన - దు_స్టరథవ ని 

షుర దుఃఖ) సము[ ద సము 

_త్రరణ వహితంబు భక్తి - దాన య్యె రివా |! 107 


నియతమగు సకలవుణ్య 

[కియ లెల్లను భావశుద్ది - కిని హేతువు ల 

కయ భాతి భా వళుద్ధియు 

[గియంగొన నీ పాదభ్షి - కిని హేతువజా ! 108 


అతి గువ్యాంబుల కంకును 

నతి గువ్యాతరంబు శివుని - యందుల భక్తి 

స్థితియని మోళార్జులు దృఢ 

మతి. గొలుతురు దేవ! నిన్ను - మనుజులు ఎతిన్‌ 109 


జలజాసనాచ్యుచాద్యమ 

రులకును [నిది యిట్టదని | మ తూల టన 

గలమగు నీ నిజరూపము( 

దొలంగంక నీ భక్తులెటుంగుదురు నర్వజ్ఞా ! 110 


. భూలోక, నరక, స్వర్గ వాస అంటుదు శివునివలననే ముక్తినందుదురు. 
* తరింపరాని సంసారసముదముకు దాటుటకు శి భ క్రియకు నావ 


యగును, 

పుణ్యకార్యములు భావకుదికీ పారువు_ భావశకుది శివపాదభ కీకి కారణ 
(అ థి ద 

మగును, 


25 


వసుమతి. జ్మితమ జితచి 

త్త సంభవా “నకర్మణాన _ తపసా నజవై! 

ర్న సమాధి భి” రవ్యయ ప్త 

యసద్భశ భ క్తి కినిం | వియు(డ - వగు దీశానా ! Li 
1 వేయేమి తోడ బలుకుదు 

పాయక నినుంగగొలుచునచల -- భ క్ర్తులంగని “య 

య్యా” యని పిలిచిన నంబి కి 

“నే” యని యులుంగివె తొల్లి -- యురగాభరణా | 112 


శివభ _క్రి లేక చేసిన 

వివిధాధ్వర ముఖ్యసకల -- "వేద పురాణా 

ది విహిత కర వితానము 

లవి యెల్లను నిష్సలంబు _ లగు నీశానా ! 118 


భ క్రియ ముకి తెరువు వి 
ధ్యు_క్షముగ నమేయ [పియచ-తు ర్వదా మ 
దృ క్తశ్చ శుచి యను నా 


ఆగ 


సుతా కః [బధానంబుగా( బ -- శూ త్తముల కజా ! 114 
భకుల మహిమ 
మానాలి 
కొనునది భక్తుని సేతనె 
ధన మతనిక యిచ్చునదియు “త సె ్మ దయం” 
బనియును “తస్మాదాావ్యూం 
బనియును గలదనిరి పద--భ క్తి విధిజ్ఞుల్‌ . 115 
కథ లేటికి “నచపూజ్యూ 
య థాహ్యా వాొమ్మనిన విధియ- థార్జముగా ము 


కన శవ త మా 
1 నంబి (సుందరమూర్తి నయశారుక థ. పండి కా రాధ్య చరిత్ర. మహిమ ప్రక 
రణమునగలదు.) 


26 


న్శథ మర్దన ! వ భక్తుల( 
[(బథితంబుగ నివ “కాల భఖాపింతు శివో ! 


అతి మూథుం డతిపతితు(డు 

నతిదుర్జను డన వలవ--దతిశయ భ ర్తి 

స్థితి నెగడు సి కాత 
డతిపండితు డతిపవి తు(--డ తీనుజను( డబా ! 


అనయము రు దాత విభూ 

తినియుక్తు ల యింధ్రదిక్కు- దెస, తకు 
యని చాటించును6 గాలు(డు 

తనపురి శివశాననుండు-ధన్యుం డగుటన్‌. 


ఒండేమి భక్‌ సంగతి. 

జండాలుండై న భూతి. శాసనధరు (డై 
యుండిన. బూజ్యుండె యతనిన్‌ . 

ఒండన గా జనదు భ క్రి. యోగమున శివా! 


విను పరుషణారి గోకిన 

బునుము కియ న్నిన్ను గొలిచి_యెవ్వండ నన్‌ 

[దినయన ] యు _త్తము( డన(బడు 

బానర(ంగ శివభ క్రు( డగ -పూజ్యుండగుటన్‌ 

అపిచారంబున నెప్పుడు 

శివశానన పూజనంబు6 - సయంగ వలయున్‌ 
శివ భ కుల గని జాతా 


ద విచారము ఏడువవలయు-దృఢ భక్తి మెయిన్‌. 


'తెవులును కేమియు భయమును 
శివభ కులకై న యెడల6- జకొని రథిం 


119 


Ll 


118 


119 


120 


121 


27 


ప వలయు |బియములు "సీయంగ 
నవశ్యమును వెలయు వారి-కాత్మ ఎభమునన , 


రివశానన పూజనమున 

వివు(2ెంతయు. దీతు( డగుట6-- వేసి శివ ప్రీ 
తి విధానము గారణముగ 

రివశాసన పూజనంబు- సేయగ వలయున్‌, 


శివలాంఛను(డగు మా 

నవు గనుంగొని మునింగిలేచి _ న విధమునం జి 
తృ వికాస మడర సక్రియ 

లవశ్యమును "దేయవలయు - నతిలోక శివా! 


ధివణాసనుడగు రు|చా 

క్ష విభూతి దృథాంగుంజూ చి pa సన్మతి సాజూో 
చ్చివుండను నదియ విచారము 

శివునాజ్ఞ యు నగుట శాస్త్ర) - సిద్దం బగుటన్‌ . 


కుల విద్యాచా రాదులు 

దల(పక నీవలని భక్తి - తాత్పర్య మెడం 
గల మానవుడు సమస్తము! 

గలవాడని పూజసయంగా వలయు శివా | 


ధరణి6ం గుల రూప విద్యల( 

బర6గి భవద్భ క్రి లేని - సాలను(డు గడుం 
బరిమళము లెని కుసుమము 

గర మొప్పనిభంగి( గొఅయు- గాండు వు హోతా! 


122 


128 


124 


125 


126 


28 


ధర నెట్టివాని కని మొన 

విరుదునక జయంబుగాక = పిజీందికి. గలదే! 
పార! నీభక్షిని దుస్తర 

దురితంబులు దొలగు(గాక తొలంగున యొంటన్‌. 


జా త్యాది నూతకంబులు 

వాత్యాది సమస్త పాత - కాదులు శివ!ని 
భృత్యుల. బొందునె జలములు 

నిత్యస్థితి. బొంద నేర్చు నే జలజములన్‌ 


ఎట్టి కడు6గీడు కులమున. 
బుట్ట్రయు శివ! నిన్ను౯ గొలిచి _ పూజ్యుండ మనుజుం 
డట్టిద ధర్మువు రొంపిం 


బుటియు( బదుంబు సాల: _ బూజ్యము కాదే! 
లు (రై 


క్స్‌ నిజభ కం డంత్యజు ( 
జై నం బవిత్రుండు పూజ - కర్షుండు జగతిన్‌ 
“తననవా సంవసే” త్తని 


గాన్మపియ ! |శుతులు [మోయు - గాన కపర్షీ | 


మసి కప్పడమున( టెదివిన 
యసద్భళశ మాణిక్య మెటు - లటుల దురా 
రు లు ట్‌ 
తి సమావృతు. డయ్యును ర 
రు సదాభక్తుండగు మనుజ _ కుంజరు(డు కీవో |! 


రుల ఏద్యాచా రాదులు 


గలవాడే శివుని థ్‌ క్రి -- గలవాడై నన్‌ 
వనెలగలదె పసిడి గమ్మంగ 


వలచిన విధమున సమ స్త _ వరదాత శివా! 


థ్‌ 
దస 


129 


180 


18] 


182 


188 


my - 


29 


కులజ కులహీను లిద్దణలు 

నెలకొని భవదచల భక్తి _ నిషావృ శ్తిన్‌ 
వలసిన మర సమూనుల 

కులజులు( గులహీనులన(గ( - గూడదు వారిన్‌. 


ముందటి వసి(డిన పోలును 

సురదర ముగ బరుసకాది మో తిన "యును మా 
నంద స్వరూప! శివ! నిను 

జెందిన దుర్తాతి(దొంటి _ శెష్పమ ఫోలున్‌. 


జనపతి శాసనధరులం 

గని భయమున( గులము రోయ - కయు నత్కియలం 
దనుప్పుకియ నిర్విచారం 

బున నీ శాసనము వలయు.  బూజింప శివా |! 


గుణంవత్చా తులం బూజిరి 

చిన శాననపూజఫలము _ సేకుజుదని శో 
సనపూజ నిర్విచారం 

బున6 గావింతురు భవత్చ - భూశతాజ్ఞ శివా ! 


శివభక్తుల నావారే 

శివభక్తు లవా(డ ననుచు - జితానందో 

తృవగతి నగ జెడు మనుజుడు 

నివ! నీ వొండొరుండు గాండు _ జిత సంసారా ! 


భర్తుల (పనాద మెప్పుడు 

భక్తుల నాకేడు గడయు - భక్తుల గతి యే 
భక్తు ల వరవుండనని శివ 

భక్తుల గొనియాడ వలయు - భక్తులకు శివా : 


1894 


186 


187 


188 


189 


30 
భకు ల దవ్వులంగని శివ 
భక్తులు వచ్చిరని పొంగి - [బితీకితి+ ని ప్రో 


భక్తుల ఆదురేగి యథా 
శ్‌ కి సితిం ఏయవలయు _ స్మ్యత్కియలు శివా | 
అ 


భక్కు(డు లోక హి శార్గు(డు 
భక్త హి తార్జుండు రివు(డు -- భావింప స 
యుక్తి యథార్థమ్మని నీ 
భక్తు ల( బూజింపవలయు - భక్తులకు శివా | 


లోకాను సారికిని శివ 

లోకము దొరకొనదుగాన _ లోకము నెమ్మిం 
ఊరొనక: నతన 

లోకము గావలయు భక్తి _ లోలుండు రు[చా! 


తోక ము బిదువలి కానివి 

లోకము విడువదని విశ్వ _ లోశేశ్వర ! నీ 
లోకము: గో రెడు మనుజుడు 

లోకము వోవిడుచు నీవ - లోకముగ శివా! 


గురు(డాదిం దనకు గఅుపిన 

'వెరవునం జని మీద భ కి - వేదించిన న 
గృరువుతము గడచి వేసిన 

పరవశు(డై మజవవలయు _ భక్తుం దన్నున్‌. 


వార!నీ భ క్తి నిషేధక 

చరితలు వోవిడిచి నిన్నె _ చనం గొలిచి నిరం 

తర భ కుడ శి వెక్యు(డు 

నిరాణ(ళ) యగు పసిండివోలె _ నిలువంగ వలయున్‌ 


140 


141 


143 


144 


145 


31 


కలనెన నొండు దై వము 

గలదనియెడు పలుకుదకి_ - కల(డొక్కు(డ కే 
వల శివుండె దైవమని ని 

శ్చలభ క్రి శివై క్యు. డుండు - సంతతము శివా! 


పరువడిన “యోన్యరై వ 

స్మరణ సకృ” త్తనంగ నన్య - సంన్మరణము నం 
దిరువదియెనిమిది గోటులు 

నరకంబుల( బొందనా థ = నాథ! మహేశా! 


క_ధయని నిన్ను నెణి(గిన( 

గ_ర్రింప(డు వెండి తన్ను. - గార్యా కార్యా 
వ_ర్థనల( గర్త సనన 

కర్త [ప్రథానుండు గాన - ఘనభ కు డజా ! 


వ్య_క్తముగ లింగతను(డను 

యుక్తి యెొజుంగుటకు. జాల - నుత్కృష్ట్ర మగున్‌ 
భ్‌ ఉక కతనుండు వినవు డను 

యు క్ర యుజుంగుట సమన - యోగానందా ! 


భ కి కనుదేపా భావ 


—-0 


వ్య క్తుండవని నిన్నునమ్మి - వదలక భక్రిన్‌ 
భ కులు నీవని కొలిచిన 


భు క్రియు ముక్తి యును బడయ( - బోలు మహేశా! 


శివుడు పరిపూర్ణు(డను మది 

శివభ కులం జూచి యతి వి - శేష |వీతిన్‌ 
వివిధ సవర్యలం దనిపిన 

నవళ్యమును దాన. (బీతి _ యగు నీకు శివా! 


[16 


14 


148 


149 


150 


151 


32 


నిన్ను: గని తన్ను జగమును 

బన్నుగ మణవంగవలయు - భక్తుని. గని యా 

నిన్నును మజవంగ వలయు జ 

గన్నుత భక్తండు నీవ - కాం దెలిసి శివా! 152 


జంగమ లింగంబగు భ 
కుంగని పు*జింప:జేని _ గోటి విధములన్‌ 
“ 359 


లింగారున ఉనన వ్భథ 
జంగమ ము తమము గాగ _ స్టావరమునకున్‌ . 158 


దూడ కవన కుని గని 
వేడుక: గొనియాడం డేని _ వృథ యాతని మి 


యాడున: బోసిన జలంబు _ యుక్తి మహాశా! 154 


రివ కుల: బూజింపక 
అదో 


,వపూజలు గొటివిధుల: _ చేసిన వృధ యా 
టల ఫట బూాజింపుట 
శివహాజలు గోటివిధుల( _ జేయుట రుదా! 155 


[కియగొన జంగమలింగము 
నియతిం బూజింపం డెని _ నిష్పులములు న 
త్కి”యలును: పాటల “లింగ్‌. 
ద్వయం సమాఖ్యాతొ మనిన _ వాక్యము | మోయున్‌ 156 
ఆంటికి భక్తులు వచ్చినః 
గంటిమి మంటిమని చారి _ కాళ్ళులు గడుగన్‌ 
మంట వోని సీతువాసిన 
కంచును దముకితములు వాయుః _ గఅకఠథ ! శివా! 157 


5) 33 


రు దాత భూతిభూషణ 

ము దాంకితు నెదురుగన్న -ముదమున సాజా 

[దు[ద (డని తలంవజని క్రి 

వా (దోవు(డు నరకగామి.యగును మపాశా |! 159 


వారి పద్మజ బూసవుపి 

సర విభవములను. దృణీకృ అశ ములను మరో 

శ్వర ! నీ దృఢ భక్తులకును 

సురనర పిభవంబు లెంత - చోద్యములు శివా! 159 


అసమాణిమాది గుణరస 

రసాయనమ్ములును నీఖల _ రాజిత రాజ్యా 

ది సుఖంబులు శివనుఖమున 

క సమానము లండు నీతి _ వై_క్యులు రు దా ! 180 


ఆకాశము వెడాాగసిన 

భూకంపం బై న బంచ - భూత [ప్రళయ 

వ్యాకుల మెనను మలుచి శీ 
వైక్యుండు నినువిడిచి యొండు - లాలింపండజా ! 161 


కులగిరులు జిల్ల(దెరిగిన 

జలరానులు మరదప్పి వ న 

వల నెణి(గిన దృఢభ కుడు 

చలియింపం డపార ఘోర - సంసారమునన్‌. 1659 


దిక్కులు వీడ్వడి కలసిన 
దిక్క_రులు మదంబు డిగ్గి - తిరిగిన మణీ ని 


15న “ శినదో హుండు నరకమందుం బడును మహాశా[” అవిక ఏ 
పాయు రగ am! (పూ.ము.) 


34 


దిక్కెటి(గిన దృఢ భక్తుండు 
వక్క_ండె వ్యరికిం గార్య - భారమున కిచా ! 
ల 


భూతలము తఆతలడిలిన( 

య ౧ 
బు తాళము బయలువడ్డ ప (బ్రహ్మ ప్రళశయం 
జేళెంచిన నీ భక్తుడు 


aM అలా అ | 
చేతులు (దిప్పకయ పూజ - సేయును రుద్రా ! 


వే యేటికి. | బాణంబులు 
వోయిన( దమతలలు చెగిన _ భువిభక్తులు ని 
న్నాయతమతి నభ్యర్భన 
సేయక కుడువరు |దిలోక - సేవిత చరణా ! 


ఆయుధములు 6 గునుమములగు 

నాయబ్బులు మెట్టలగు మ -- హామదగజముల్‌ 
వేయేల గండళకిలలగు. 

వాయక నీనుంగొలుచు నచల _ భక్తులకు శివా | 


ఆధమము నత్యు త్తమ మగు 

నధర్మమును ధర్మమగును - నాగమవిధి స 
ద్విధియగు నిషెధమును( జం 

[దధరా ! భవదియ భక్తి _ తాత్పర్యులకున్‌. 


యు తృ ఖాది విపవతులు 
అణా లం = 
బత్తళి జల తపన వీత _ 2వాశతాదులు నునే 
ద్ద ఎ_కగ తి( బొంద ఐజచును 
దా త్ర భవద్భ క్రి యుక్తు- లగువారి వివా! 


168 


164 


165 


166. 


167 


168 





పరపరివారిత్వము ని 

పమ్కరుణత్వము నిత్వయాచ - కత్వము నతిని 
హర కర్భత్వము నెన్న (డు 

బొొరయవు నీ భ క్షవరులం -- బురసంహారా ! 


మరణ పునర్భవతా దు 

శ్చరి తతా దుర్శ్ముఖతా....... 

వరతం| త తాదు అన్నడు. 

రొరతకును "ని భ_క్ష వరుల( -- బురసంవోరా |! 


కోరరు నుఖచియు స్వర్గ 
గ 
స్వారాజ్య (ప్రముఖ నిఖల _ సంభూతభ-వా 
మార సుఖంబులు శివరన 
ఖూారి నుఖానమువన ఖుర్‌ _ పుంగవులు శివా ! 


మవని అటి గ పిమ్మట 

నీవ యొజుంగుదని యుండు - నీ నిజభ కుం 
జాశవఠరతయు. ౫ ననిఈయుడు 
భావన: ౫ కొనండు. గార్య -- భారమున కిచా ! 


నీవని యెణీ(గిన పిమ్మట 

నేవలనికి (వాల డొండు.= అఅుగయు దనకున్‌ 
జీవన మెట్లని తల(పండు 

భావన 7గవల బై క్య- భ క్రుండు రు దా ! 


మును రుదుండు గాని యతం 

డనుకీ ర్రింపండు రుదు = నర్చన భావ 

మున. దలంవండు నూడండు గా 

వున ళివభ క్రుండగు మాన - వుండు రుుదుండు సనా 


HF— 
ON 
«ee 


11 


178 


14 


36 


జగదుపకా రార్థముగా 

మొగి రృుదులు రు[దలోక జమున సుత శునక 
నెగడి శివభ క్తులన6ంగా 

నగణితముగ నవతరింతు - రం దాదిమునుల్‌ 


మతిం జూడంగ నివ్విధ మీ 
ఉతి నిన్సందిగ్ద మదియు - శివభక్తులు వి 
[(శుతముగ మనుమ్య చరా 


వృత ర్నుదుల యగుట దత్త్వ - వేదుల దృష్టిన్‌. 


కావున భక్తులు దెజగ 

త్వావనులు భవాంధ తమన _ పటల విఘటనో 
ద్భావిత నిజమహామార._ వి 

భావసుల వినాళు లతిక్ళ-పాపరు లెందున్‌. 


మానిసిసె తోల్లప్పిన 

యీ నెవమున నున్నర్నుదు - లీశ్వరభ కుల్‌ 
మానునులె వారు లోకహి 
తానేకాచారు అళ్వ- రాజ్ఞాధారుల్‌. 


మానుగ నెప్పుడు “మద్భ 

క్రానవినళ్య నో యనంగ _ దగియుండంగ నీ 
శాన ! భవ త్మారుణ్యాం 

భో నిధి ననుందేల్చి ముక్తిం - బొందింవు శివా! 


దవా! నాదుర్గుణములు 

భావింపకుమయ్య నికు-భ కుడ “మద్భ 
కావిగత కల్చమా"' యును 

తనము నమ్మునాండ _ నిరుపమమహిమా ! 


175 


176 


IT 


178 


179 


181) 


37 


[పణుతింప “నమేభ కః 

[పణళ్యతి” యనంగ6దగిన = వలుకునకు: దగన్‌ 
గణనాథ |! భ_కచింతా 

మణి ! ర&ంపవె యపార - మహిమాభధారా! 


వారినరసిజాననాదులు 

సరిగారని చెప్పు వివిధ - శాస్త్రము లెల్లన్‌ 
నరు వీళ్యర భకుులకును 

సరియగుదుక జాతిరూప - సామాన్యములన్‌ 


తిరు మహాగ్నినుం డెడు 

పండా యి ఎతిం క న పృథుసన్ని ధి మై 

నుండెడి శివభ కులతో 

నొండొక దుర్మనుజు లనయె - యూహింవంగాన్‌ 


_మొక్కుదురు లింగమూ రికి: 

దక్కాటిమూ రులకు మజీయు. - దమకలనై నన్‌ 
| మొ క్కౌదమని తలంపరు నర 

దిక్కుంజరులనంగ నెగడు - [తినయనభక్తుల్‌ 


మడంతి గొడుక ర్థమిది యని 

యెడసేయరు భక్రినిత్తు - శేలినవతికిన్‌ 
బడయుదురు మగుడ వానిన 

మృడుభక్తులు వలచిలేని _ మెచ్చించి శివున్‌ 


మలవారుండు జలకమాడిన 

జఅవముులు విషములకు మందు - శ(న్మృ[వణ సం 
కులమునకు దిపతై లము 

(త్రిలోచనుని భక్తులకు న - తివిచ్మితమిలన్‌ . 


18! 


182 


188 


184 


189 


156 





తణ్‌గిన తలలును నదుకును 

మజీికోనిన నాలుకలును _ మనలక వచ్చుం 
గబికంరఠుని భక్తుల కని 

యెజుంగనరె సద్యః |పతాపు - లీశ్వర భక్తుల్‌ 


పుచ్చిన కన్నులు కమ్మ 

వచ్చును చేవాంబు తొడిసి - [వన్సిన పుండుం 
"జెచ్చెరం చేరును భక్తుల 

కచ్చెరువుగ శివుని మహిమ - నతి క ఘుమునన్‌. 
స్‌ సుకృతము గుడుతురు 

భా మరముగ. గర్భు లెల్ల ( _ బరలోకము నం 

జెసి తగ6 గుడుతు రిందుల 

నా సకలము నెజుంగ6 [దిభువ _ నాధిపు భక్తుల్‌ 


కల(డళ్వరుం డను నమ్మిక 

కలవాంజే శివుని భ క్రి. గల వాడై నన్‌ 
నులహారు భక్తు ల బెద్దలు 

కులజులు కులహీనులన6గ _ గూడదు వారిన్‌ 
నీచుల నీచులు పరిమిత 

వాచులు వాచా లురాత్మ - వశులవశులు స్వే 
ప్లాచారు లనాచారు ల] 

గోచర చరితులు పినాకి _ కూరిమి భక్తుల్‌. 
నియ తాళ్ళు లఅనియ తాత్ములు 

నయ వినయాన్వితులు నయవి _ నయ వర్టితు ల 
న్వయజు లనన్వయజులు ని 

రయ విరహితమహిము లఖిల _ నాయక భకుుల్‌ 


| ట్‌ లా (ా.మొ) 


1్‌9 


190 


19! 


192 





0 
0 


ఆరయ6 బువ్వులకతమున 

నారలు దల కెక్కునట్లు - నానావిధ సం 
సారులు శివభ కి మెయిన్‌ 

వారక యెప్పుడు? [దిలోక. - వంద్యుల కారే! 


శ్వపచుండజై నను వినభ 
కి వరుండగునెని నతండ - ద్విజవర్యుం డా 
అవ 
శ్వపచునకు. గీడు శివభ 
వ న న్‌ పాశా ! 
ర ప రాజ్బ్ముఖుడై_ యట్ల ద్విజుడు మవాశా ! 


సల మెయడు పత్సికినై నను 

గుల మమ్ముడు వోవునట్లు గులా అలముల 
గలిమియు విద్యయు సర్వము 

మలహారుండగు శివునిథ క్తి _ మహిమను కాదె! 


ఇవ్వను మతి. గడు(గమ్మని 
పువ్వు లలో. బుట్టనట్ట ఇ (పువ్వులు కొల రమే 
సర్షజ భ కి విరహితు. 
ర 
డెవ్వడు నుత్కృష్టజాతు( _ జెటికిం గొజఅయే! 
లు 
కటు కంఠుభ క్తి వెలిగాం 


గాఅలగా వెవ్వియును మళ even నష్ట నాళ్లుల్‌ 
మఠ్‌ పిండకూడు చెట్టన 


మెఅయల[కియ మెజచు పన మదుకులు ముటజప్రుల్‌ 4 


భవభావరజో దూషిత 

లవు మనుజుల బుద్ది వనిత _ లగణిత దినముల్‌ 
వ భా వపుణ్య జలముల 

నవగావాన సేయకున్న _ నశుచుల కారే! 


194 


195 


196 


197 


198 


40 


పుట్టనని చచ్చి చానని 

పునకైడు పువ్వులు విధమున - బురవారు భ కిన్‌ 
ముట్టని మనుజాలు సచ్చుచు. | 
బుట్టుచు నుండుదురు ముక్తి - పురి కెడదవులన్‌. 


పూజింపుడు హపూజింపహపు(డు 

పూజింపుండు శివుని భక్తిం - బూజింపుండు మీ 
రోజనెడి నడవకుండు(డు 

రాజులు రట్టళ్లు నగుట - రావెల్లిటికిన్‌. 


అవిరల నిష్టూవృ త్తిని 

భవదీయ్యార్భనలు సేసి-పడయు నుఖంబుల్‌ 
సవిశేష భక్తి భక్తుల 

దవులంగని (మొక్కు నత(డు-దానును బడయన్‌ , 


కసి మొక్కు. (డు శివభ కుల 

గొనియాడు(డు మింద నుగతి(.గొనవలసిన నొ 
క్రపనాయ డూరక యుండు.డు 

మనుజులు దెగడకుండు వారి-మం డె యేనిన్‌ 


అనఘుల౯ గవల క్ర. కఠ 
ననువ క్రింగని “' సుదూర-మపిగ న్రవ్య 
మన దర్శించిన( జాలదె 
గానక ను తివుట జూడ వేజఅ-కోరంగ నేలా. 


(ల లింగ బేవు భ కుల 

నీలంబులు మనములోన.-జింతింపుచు6 చా 
నాలుక కసివోం బొగడని 

యాలరి జన్ఫంబు జన్న-- నలాాలరగుస! 


199 


200 


201 


202 


204 


41 


శగడిన దుగ్షతులగు( గడు. 

బొగడిన సుగతులగు వారిం-బురుషో త్తములన్‌ 
జగ దేక విభుని భ కుల 

బొగడ 5 కృతమతు లగణ్య-పుణ్యూదయులన్‌ , 


(శ్రీయును గులమును శీలము 

నాయువు నష్ట్రమగు నతిర-యంబున ముక్తి 
(శ్రీయు క్తుల శివభ క్షుల( 

జాయక నిందించునట్రి-పాపాత్ములకున్‌ ,. 


ఏ దేశంబున నేపురి 

'సచెన వసియించియుండు-నిల శివభ కుం 
డా చేశంబున నా పురి, 

నాదెస వసియించియుండు-వార తీర్ణంబుల్‌ : 


శివభ కుల యుండెడి చో 

ట విము_క్షకే[తమం|డు-రధిక | పీతిన్‌ 

శివు( డప్పుడు నుండు జగ 

త్పవి|తమగు నదియ సర్వ-పాపవారంబున్‌ , 


కడు( గడింది పాపము నరుం 
దొడరిన యెడ. దలంచికొనంగ=దుర్చలు6డై నన్‌ 
మృడుభ క్రుల యిండ్లకు జని 
తడయక కుడిచినను నీళ్లు. చావినం జాయన్‌. 


స్ఫుట శివతాం(త్రికు( దడవగత 
కుటిలాత్మకు( డుద్దరించు. గో(త్రము చెలం 
అ ౧ 
బటుమతి "రజ్ఞుః కూపాొ 
దగ్దం యథా యనిన నూ క్షి-గారణమగుటన్‌ , 


205 


206 


ద 


208 


209 


210 


ఓజసెడి నడచు భక్తుల 
నోజకు రాంజేయ శివుడ. యొడయండు నిక్కం 
బోజసెడి నడచు భక్తుల 


నోజకురా జేయ కివుండ- యొడయండు జగతిన్‌, 


అధి కాపరాధక్ళ తమున 

నధ మాంత్యుం జవ్వండేని-నగు శివభ క్రుం 
డధిక (బాహ్మణ విధమున 

వధకు ననర్హుండు వేద-వాదుల దృష్టిన్‌. 


భువి( బాణ దండమునకును 

శివభ కుం డనర్హు. డెన్ని-చెసినం దప్పుల్‌ 
శివనన్నిధి కారణమున 

శివశ్నాస్త్ర పురాణ వచన-సిర్రాంతగతిన్‌ , 


తారోడక శివశానన 

కారణమున నెట్టడై నంంగడు మాన్యులు ని 
స్తారార్గము దమకు శివా 

చార స్థితి నడవవలయు-శశిధరు భ కుల్‌; 


మాకేమీ భ కులకని 

చేకోక శివాజ్ఞ పీతీ-వెడనడచిన'"నీ 

తో కతన మాన్యులగుదురు 

గా శెక్కుదురయ్య శివుని-కవిలియ నతగుల్‌ , 


న్డ్‌ ప్ర నిర్మాల్యము' 


సటకా రలు. టెశ మునే సం 
. భవింపకయు నన్న మొండు-భళగినయొం చెం. 


212 


వశీ 


215 


43 


దవిలి మలదేహులకు భువి 
శివని ర్య్మాల్యంబు గటు వింిరము గుడునక్‌, 
థి 


ధరణి నభ కులకు మహాొ 

శ్వరు నిర్మాల్యోపభోగ -సంన్పర్శన త 
ద్దరణ సమాలోకనపద 

ఫరిలంఘున విధులనంత-_పాపము6 జేయున్‌. 


శీతి నాత్మ చేవామన దూ 
కత (వదేశంబు రోయు.౬=_'జెందంగ నరు.డె 
ట్రతని గతి రయ కివుకణును 


మతి ని ర్భాల్యంబు. గుడుచు- మలయుతు.౯జెందన్‌, 


నిర్ణలపదార్థ మగుటను 

నిర్మాల్యం బనంగ నెగడు-నీ నిర్మాల్యం 

బర్భి లి గుడుతురు భ కులు 
కర్ణుతయమగుట "మోత- కాంతులు రుదా ! 


గురుకృతశివదీక మెయిన్‌ 

' విరహిత మలదేహులగు పావితులు భ కుల్‌ 
హార నిర్మాల్యము గుడుతురు 

పర మేళ్వరునందు దాన- భావముతోడన్‌ , 


నిరతిశయ భావనిష్టై 

పరులగు భక్తులకు చాస_భావమున మహా 
శ్వర నిర్మాల్యము గుడుచుట 

పరమశి వాచార ధర్మ- పథము ధరి|తిన్‌ | 
కపదోవ విఘా తార్థము 

వభ కుల నియతి నివ్వ జేకొను భక్సిన్‌ 


216 


Slr 


ait 


219 


“220 


221 


44 


శివనిర్మాల్యము గుడుతురు 
శివశాస్త్ర పురాణ వచన-సిర్రాంతగతిన్‌ 


ఆకును బువ్వును గాయయు. 
(బాకటముగ నన్నపాన- భ త్యావమధముల్‌ 
(శృికంఠున కర్పించక 

చేకొనుటలు మద్యమాంస-_సెవనగాచి ! 


శివదీకీ తుండు 


కనన వేద శాస్త్రములు చది 

విన మజియు నదీకితునకు-విహితముగాదం 
ట నదీతీతున కభ కుని 

కిని శివలింగంబు ముట్టం-[గియగాదు బీధిన్‌: 


న్వార్ష పరార శివార్చన 
@ థి 
మర్గిని శీవదిశీతునకు-నగు( చేయంగ న 
త్యర్థము నిరర్థకం బుభ 
యార్ధంబు నదితీతునకు-నర్చన మెందున్‌, 


వెలగొని యదీకితు(డు చే 
వలకుండ న బూజచెసి-వర్తించు మెయిన్‌ 
మలవారుని దికితు(డు దే 

1 వలకుండును గాంచెజబుంగ-వలయుిను దినిన్‌., 


భవి జన్మాంతర సంస్కా 
ర వశంబున సవాజభ క్రి -రతివుట్టి కివున్‌ 


1 


వలక 6 జయుుగ6గ6 జేయవజయును దీ క్‌, (పూ మ.) 


222 


224 


బిలిర్ర 


226 


45 


(ధువముగం బూజించు మహో 
తృవునకు నీశ్వనుండు గురువు-శాంభన దిక్షన్‌. 


శివుడు గురుండుగ భజన 

మృవిరత దృఢభ క్తి6 జెయు-నట్టశివజ్ఞా 

న విదుండు: ప వలకుఃకుగా? 

డవు దిడితు6 డుభయ పూజ-కర్లు (డు జగతిన్‌. 


తతి నేకగురునిచే ది 
తీతు లెల్లను థాతలం|[డు-(శ్రుతులందును ద 
త్చుతు లగుటంచెసి త ద 


శ్ర తనసుతులకు దీక్ష్రవలయు(-గృతి యోగ్యతకున్‌. 


జనకాదులు చేసిన ధ 

ర్మ నియోజితయిన కన్య-మానుగ శివభ 
కన కీవచ్చు విరోధికిం 

జన దియంబడయు భక్తి-సన చెడ నుడుగన్‌. 


శివభ కుడు కానిపతి 


శివభ కుడ వగుమని పతి 

కనిరతమును బుద్దిచెప్ప-నగు శివభ క్రిం 
దవిలిన నతి కత డొడలుడC( 

డవు నేనియు నతని మీజు-నగు భ క్రి మెయిన్‌, 


పురుషునకు భ క్తిలేదని 
పురు పేచ్చకు నడవజనదు-పుర హరుభ కిన్‌ 
ఖర గ. సలి పురుషు పతియు 


బురవారు( గొలుచునది సి త్ర-మున విడిచి పతిన్‌. 


బిల్లి [ 


228 


229 


బిల్రి0 


వలి] 


ఏలివ 


46 


పురుష |వతికూలత్వ 

రదోొషము సరికి దుర్గ- తిం జెయదు త 
త్చురుషు6 డభ కుడ యునిం 

బురుషుని మీకీయును శివుని-బూజించునెడన్‌. 


bes 


అననూయయు నాలాయని 

యను ముని భార్యయు నిజాధి- వాతికమ, వృ 
త్తిని శివునిచే నభీష్టము 

లనూనముగ దొల్లి వడసి-రచలిత భక్రిన్‌. 


స్వాభావికములు దుర్చో 

ధాభావము నీదు కరుణ_.నగునంతకము 

న్నే భంగులం బొగడిన శివ! 

నీ భక్తుల మహిమ మెటు(గ_ నేర్తుకి మూఢుల్‌, 


వినువక యిది కారణముగ 

నసమెక్షణు నచలభ క్తి-నర్చించుటతో 
ససద్భళము లన్యధర్భము 

లసారములు నీనింబోల=వం డాదిమునుల్‌ , 


సరజ్ఞ ! రాజశేఖర! 

సర్వేశ్వర ! యనుచు నొక పిశా చము. బొగడన్‌ 
సర్వజ్ఞ! రాజుశేఖర ! 

సర్వేశ్వర |! యన డు నీన్ను - జడబుద్ది వివా | 
జడమతు లల్సమ యెణి( గాడు 

నెడ వారలు శివునిమహిమ- యెలు(గుదుకె మహివ్‌ 
జడనిధి వెడల్పు లోతును 

కడు నెయు6గుసనె నూతిలోని-కప్పలుబుద్దిన్‌, 


2ల్ర/ 


వలల్‌ 


వల్‌? 


298 


47 


నెణీ( జదువు లెన్ని చదిపవియు 

నెబుంగరు జడ మతులు శివుని-నీట్టిదకా టె 
'యబు6ంగు స వంటకముల చవి 

యొజఅపుగ మజియంద మెన్తంగు _చుండెడి దర్వుల్‌. 


వేద పురాణము లెజీంగి స 

వోడితుల డగు. శివుని: యుగ =ఎసోపకు పాప్పుల్లా. 
మదిని. జూచియు. బూర్య ది 

శాదిత్యుని. గ "శికంబు-లనునవి జ. 


మానక చదువులు చదువుచు 

వానికి [బతికూలు (డై న- వానిని రివ ని 
త్యానందు నిన్ను గొల్వని 

మానిసి గాడ్డియలు భువి న-మాన్యుల కాలే! 


ఒక వె వ్లవుః EET DSH 
సకు6 డొక బే"ద్దుండు నొక్క- జె నుండు. [(దిపురాం 
తకు భ_కునట్ల నిజ నొ 
=) || 
తక దృృష్టైాంత (పసిద్దిం-గీర్తన( గిర! 


భ క్రి లేక ముకి లేదు 


జాని యగుచా(డు భక్‌ వి 
హీనుండగునేని ము క్తి--కయిద(డు నృపతి 
జ్ఞానము గలిగిన. [(బోచునె 
మానవపతి6 గొలువకున్న-మానవుని శివా! 


గజశా(స్త్ర మెటీ(గినంతనె 
గజాధిరోవాణము సెయంగావచ్చునె? ని. 


289 


240 


241 


242 


249 


48 


న్నజు సర్వేశ్వరు నెజిగియు 
భజియింపక ము క్రి వడయ-భారముగారే ! 


ఎడవడని శివజ్ఞానము 

దొడరి సమ _స్తమును విడిచి-దుర హంకారం 

బుడిగి తను మజఅచునంతకు 

మృడు( గొల్వంగవలయు'. [(గియల- మెయి నిన్ను శివా! 


"వేసరక [కియాఫల స 

న్యాసము గావించి [కియల-నానావిషయ 
వ్యాసంగ ముడుగు నంతకు 

వాననమె నిన్ను గొలువ-వలయు మహేశా! 


[కియలుడిగి యోగినని యా 

రయ విషయము లుడుగకున్న _రాగాంధు(డు (ప 
తయ విరహి తాత్ను. డతి వా 

పయుశాత్శుం డాత(-డుభయ (భష్టుండు రుచా! 


[కియ ఒజీ(గ౧ యొజింగి యుడిగిన 

యయు క్కి యుక్తుండు పతితు _ డకంబడు [కియకా 
[శయ మైన యవాంకారము 

కియగొన(గానుడుగక నె-|కియలుడుగ శిఖా! 


పనసీరుడు 'నధిమానము 

జానుగ విరు దుడుగుటయు ని-జ|కియలు నుదా 
సీనములై_ పిరుదుడుగును 

చానై యుడిగాద ననంగ(-దగదు మహేశా! 


బి4 


246 


247 


248 


249 


49 


ఉన్నత సముదిత నిజసం 
పన్నా భ్యంతర శివ క్య-భా వానుగతిం 
దన్నెజణుంగ మజచు నంతకు 


బన్నుగ6 బూజింపవలయు- బాహ్యూమున శివున్‌, " 


పొరిం దనకు( చాన కియలవి 
నిరంత రా భ్యాసప కం-ని రీంతాత; 
ta 
కరణ విళుద్ర శివెక్య 
స్పురణత జాన పలీన- బుద్దికి నుడుగున్‌ , 
షా ద 


ఏనని యణఅ:గుట మలచి శి 
వానందానుభవమగ్ను 6-డగునంతకు ము 
న్నేనుడిగెదనని జావ్యా వి 

తాన శివారాధనంబు-దగ చెడ నుడుగన్‌. 


అంగ ం౦ంబగు నాభ్యంతర 
నముంగజవారునకు( (బధాన-మగుజావాం బా 
యంగ|పఛానములలో 
నఠగమ-నాకోొని (పధాన-_-మగునే ! న. 


అంగాభ్యంతర విధమున 

నంగజవారు( గొలిచి ముఖ్య-మగుబా వ్యావిధిన్‌ 
లింగాకృుతి శివు6 గొలువని 

వెంగలి మానవులకంశు- వెడ6ంగులు కలలే! 


సాంగముగా వేదములకు 

భంగిన వేచాంతములకు- | బహ్మాదులకున్‌ 
లింగస్వరూప విరహిత 

గంగాధర రూప మెజుంగ(-గా. దలమగునే ! 


250 


వర్‌] 


బివిది 


బిఫ్‌ లి 


లికక్ట 


50 


వనజానన వనజోదర 
సనకాదులు ముఖ్య బావ్యా- సంత్యాగము న్‌ 
సినవారు గారు తక్క_టి 

పిను(గులు బావ్యాంబు విడిచి- వెద్దయు( జడలనే! 


స్ట్‌ ముఖ్య బాహ్య పూజా 

కరణము లేదయ్యె నేని. గాణకృ తాభ్యం 
తర విధినై నను భక్తిం 

భర మేశ్వరు. గొలువకునికిపాపముగాదే ! 


పరమహిత యథోక్రాభ్యం 
తరపూజను విడిచి యెన__వై వమ నని బె 
ప్పరమగు నాస్తి క్యమతిన్‌ 


వారు గొలువని నరుడు వలితు..డనంబడు జగతిన్‌, 


అవికల దేవానుర నర 

నివవా సదాపూజనీయ-_నిత్యోత్సవ న 
చ్చివలింగ పరాబ్బుఖ మా 

నవ సంభావణము లెల్ల -నర కార్థమగున్‌ , 


గా హ్యాపూజ సేయవలయును 


ఒడలు గుడి యంత రాత్మ య 

బడరుండను పలుకు లుడిగి-భ కిని గుడియె 
గుడయనీయు లింగమూర్తి య 
బడరురిడని కొలువకునికి. పాతకము శివా! 


పదో క్త విహిత కర్మ ము 
వో దెవార్చన విహీను(- డగు పావండిం 


వరి 


డర్ట్‌! 


20 


నం 


260 


51 
గా 'దెదురు. జూడ. జూచిన 
యా దోవమువోవ6 జూచు-నదిభ క్రులకున్‌, 


ఫీవసమయంబున కెడెడు 
నవినీతుల కెంత పెద-తె నను | మొక్కన్‌ 
Db a... 
శివభ క్రులకును దగ ద 
క్కు విచారుల మొక్కు లెపుడు-గొన( గాదు శివా! 


కాదప్పు. గొనంగ నప్పీ. 

గాది గొన? గాదు గాదు-కన. దమలో నా 
హాదమున( బలుక(గాదు మ 

హోబదేవ పరాబ్బుఖాత్ము-లగు పతితులతోన్‌. 


కాదు సమశయ్య. బొందం 
గాదు సనూాననముకందు(. గదియ6 జరింపం 
గాదు నవోవాసమును మ 
వో దేవ పరాజ్బు ఖాత్ము-లగు పతితులతోన్‌ , 


కా దతని వెండి కుడువం 

గా దతనికి( గుడువం బెట్టం-గాదు భుజింపం 
గాద గాన రానమును కు 

హాదేవ పరాబజ్ముఖాత్కు-లగు చరితులతోన్‌ , 


చేతోజాత విమర్షన ! 

భాతిగ నిను గెలువన ట్లి- పాలసునకు సం 
పతిని గుడువం బెట్టిన 

దాతకు యమదండనంబు6-దప్పదు రుదా! 


(జ్ఞానము ల్‌ రాగ్యము నన 
హొలి Q.— 


గా) నించుకలేని చా _స్తి-కస్థితి విషయా 


281 


26వ 


268 


265 


266 


క్‌ 


దీన దురాఇారికి మూ 
గానందము గలుగ నేర్చు- -నయ్య మ 


అవిరత నిరతిళయంబుగ 

శివయోగ రసానుభవ వి-ళిష్టనుఖంబుల్‌ 
దవిలిన యోగులు విషయోా 

దృవసుఖ లేశంబు మఅచి-తల6తురు రు్రదా! 


నిన్నెలుంగుచు. దన్నెఅుంగని 
యన్నండు శివయోగమగ్ను( డనంబడ6 (డెపుడున్‌ ) 
నిన్నును. దన్ను నెటింగెడి 

యన్నండు శివయోగమగ్ను(-డన(బడును శివా! 


ఎడపక యజ్ఞాంగం బ్ర 

షడంగ మె యొండె. బరంగు-శంకర యోగం 
బెడ యుడుగ క భ్యసించిన 

గడుకొని సంసార వార్జి.-గడువంగవచ్చున్‌ . 


అష్టాంగ యోగ భక్తి న 

ష్‌ ఫల|పదు(డ వైన యీశ్వర ! నిన్నుం 
దుష్ట్రి సన. గెలిచి ముక్తి కు 

శిష్ట సుఖాఢ్యు లగు టరు దె-శివయోగాఖ్యుల్‌ . 


fe 


శివ యోగి దర్శనంబున 

నవు గంగాస్నాన సమ మాహోపుణ్యఫలో 
తృవగతి తత్సంఫాషణ 

నసవినయపీడి సకలతీర్ణ_సత్సల వుడరున్‌. 
వెడవిదులై న కోటి మ 

పా దేవో త్రములు గుడిచి.యిచ్చు ఫలం చా 


వగ 


269 


271 


బి72 


వ్ర 
హ్లాదంబున శివయోాగికి 
నాదట భిక్షంబు వెట్టి- నంతన బోరదున్‌. 


శివయోగి కిరంబుననే 
శివుం డెప్పుడు నుండునని వి- శేష ప్రతిన్‌ 
శివయోగి జూచి సాకా 


చ్చివుండని కడు భక్రిం బూజ- సేయగవలయున్‌ , 


[(ధువముగ సర్వ వాణుల 

నవశ్యమును( జేయకుండు-నది హింస మదిన్‌ 
వీవనిందకులగు పాపుల 

నవిచారితవృ త్తి... .నిళశానా ! 


సంవ్భాత శివ! నీ భక్తికి 
నంహోమతివకులై న-నప్పుడ.... 
MSN HOO 

144244 ల == పథము-జనకుల చెనన్‌. 


కివనించా విషయంబగు 
నవమానము 'సెప్పునట్టి-యప్పు _న్తకముల్‌ 
అవిచారంబున.. .. 


నవు జెప్పెడివానిః ... నీశానా |! 


శీవనిలంచొరతు6 +... 

జవ మణి తత్కారణమున.- .... నీశెం 
డువిధంబుల నీ కారు 

ణ్యవళంబున ము క్షింబొందు-నరు( డీశానా! - 


27కి 


214 


216 


బ్రో 


278 


54 


బీవత్యాగము 
కిన! నీ తదర్గమొంచెను 
శివభ క్రార్థంబ యొం డ-శివవిద్యా చా 
ర్య విమయ మొంజెను జీవ 
ము విసర్జించిన నరుండు-ము క్రుండు రు|ఛా'! 


పావనమైన శివ టె. 

(తావాసమునందు నొండె-ననళనవిధిమె 
జీవత్యాగము చసన 

భూవినుతుండు మోతపదవిం- బొందు మహాశా |! 


కివతీర్ణములో నొం౭ను 

శివాజ్జలో క ల్ల 'దాను-జీవ త్యాగం 

బు విధించిన మానవు(డును 

భవ్యత్పసాదమున ముకి (-బడయు మహేశా! 


ఎందును కివార్థముగ ( మృతి 

బీెందిన పుణ్యాత్యు బంధు-పు తాదులకున్‌ 
బొందదు నూతక మతనికి 

వందురి పరలోక విధులు-వలదు మహేశా! 
వెండియు శివార్థమృతునికి 

నొండొక వరలోకవిధులు-నొడంబడిరే వా 

_ రొండుడిగి యథాళ క్రిం 

బండుగ సెయుదురు రృుద-భ క్తులకు శివా ! 


పితృలోక విష్ణులోకము 

లతి కమించి శివపురికి-నరిగెడు భక్త 

(పతతికి( వితృ మేధ కియ 

అతిళశయముగ జెయునాత(-డజ్ఞ్జు(డు రు[చా! 


279 


280 


28 | 


282 


288 


284 


క్స్‌ 


అంతకరిపుభ కుని చే 

వోంతంబున నతని యర్థ_మాగమ యు కిన్‌ 
నంతతి గలిగిన ద త్పళు 

సంతతి కీందగదు శ్రైవ-సంతతి దక్కన్‌, 


శివాపచారులకు కక్ష 


సకలామర దై తేయ 
(పకర సదా రాధ్యమాన- వాదాబ్ద ఖ వాం 
తక! నీ భఖ కుల దురుణ 
ఆ ౯౧ 
శికలంబుల వెదకు వా(డు-చండాలు' డజా! 


శివ! నిన్నును వేదములను 
శీవభ క్షుల (బావ్మాణులను(- జెడనాడెడు పు 
ఇ౧విహీను( డధోగతింబడి 


ణి 
యవిరళ నరకాగ్ని జాధ-లందు మహాెశా! 


శావభ కుల. 'ఐడనాడెడు 

నపినీతుండు ఘోర ఠార-వాగ్నుల బడి యా 
రవి తారకముగ. గాలుచు 

[(భువముగ వాచజఅచుచుండు._దురితా రాతీ ! 


"వెజణవక నీ గుడిలోపల 

గులుకొని యాలాపు వెట్టు- కొనియుండెడి పొ 
ద౭్‌ జముదూతలు గంక్యలఈ 

గఆపింతురు మూంటకట్టు-గట్టి మహేశా! 


(వమ 'చాసంగతి చేసిన 
నుమిసిన మణీ కాళ్ళు సాచి-యుండిన భివగే 


25వ 


286 


ఏ5 


288 


289 


56 


వాములోన జూదమాడిన 
నమిత మహోనరకళాధ-లందు మహేశా |! 


పావలు( జెప్పులు తొడుకొని 

చేవ! శివాలయములోన(- [దిమ్మలు పాపుల్‌ 
వా విడిచి నిగళ బంధము 

తో వాచటిచును గాలు-దురు నరకాగ్నిన్‌. 


కృుడ్‌శన నీళ్లాడిన మయి 
గుడిలోపల నలు(గువెటు-కొన్న నధీభం 
౬ లు 
బడుగ6గ నవ్విన దురతి. 
ళో 
బడుదురు కాభలను నధిక__ పాపాత్ను లజా ! 


గుడిలో ముద్దటలడిచిన 

గుడిలో వెండుకలు వాచ్‌. కొనినను నెపుడుం 
గడు వెజవక వివారించిన 

గడుసరి నరకాగ్ని శిఖల(- గాలు మహేశా! 


అతి గరో్వోదాసీనత 

గతభయుండై. శివ! శివోవ-కరణ [దవ్య 
|పతతుల( గాళ్లం దన్నిన 

నత కడచిన [దోహా రార-వాగ్ను ల గాలున్‌, 


మృడ | నీ తోటల పువ్వులు 

ముడిచిన మణిగానిం గోసి-మూరొన్న నరుల్‌ 
కడు. [గాంగిన నూదులతో 

నడవంగంబడి నరకజబాధ-లంధుదురు శివా! 


290 


పం] 


లర 


294 


2ిలెల 


8) 


1 శితమున (చిత్తమున) 


57 


శివ! నీ తోటల లోపల 
వివ గృ వాములలోన నొండు - సితమున మూ తా 
ద్యవకార్యంబులు న 


యవినీతుండు ఘోర కౌర _- వాగ్నుల గాలున్‌ 


& తమ కుల విద్యా గుణ 

విత్తోదోగాది సకల - విషయము లెల్లన్‌ 
రి త్రయ బుద్ది( దలంవ ను 

చా_త్త భవద్భ క్తి లేని _ యధములకు శివా! 


కులమును గలిమియు (6 [బాయము 
గలిగియు మజిముక్కు లేని. కాంతయపో లం 
గులమును గలిమియు బాయము 


గభిగియు శివభ క్రి లేని _ కష్టుండు రుదా ! 
(కీతమణార్చిత ! దురితని 

వారణ |! నీభ క్రి లని_ వారల విద్యా 
చారకుల రూపనంవద 

లారయ(గా నిష్పలంబు-లన్ని యు రు[చా! 


దకొధ్యరధ్యంసము 
నుర ముని నై దికమత సు 
స్థిరముగ దత్మపజాప-తి యొనర్చిన వి 
_న్తర సక్రియ చేవ! భవ 
ద్విర హితముగం జేసికాదె !-విఫలతనొందెన్‌, 


"వదములు [పమాణములుగ 
నాదిన యొడంబడియు వాని-నతకడచి భవ 


296 


29 


295 


299 


800 


58 


త్వాదనుతి విడిచి చెడియెను 
పాదణి దశతుండు వీర_భ,డునిచేతక్‌ స 


ఆలరి యై శివు6 బ€ిశీన 

పాలనుర:డని కినిసి పీర- భ్మదుండు ఫాలా 
ఫీల విలోచన దవాన a 
జ్వాలల మును దకు జన్న -సాలను గా ల్నెన్‌. 


భూతములు దర్భ| తాళ్ళను 

సల మెడ లంట (గట్టి- యూ వఠబులతో 
| దెళాగ్నులు యాగోళ్వము 

భూ తేళ్వర ! గంగలోనం-బోవై చె నజా!, 


అమిషముం గని రుదుని 
రోమజ గణపతులు చరు, పు-రోడాశనుహో 
హోమ (దవ్వ్యములెల్లను 
C౧ 
నీ మహిమంజేని దతు-నిం జెణచి ఠజా! 


ధర్మాది సదస్యులు శివ 
ధర్మవిహీనుండు నై న_-దమనినభలో. 
బేరి చెడి భూతములచే 

దుర్శదులై కొట్టువడిరి-దురి తారాతీ ! 


ఎలుకల నడచిన విధముశ 
నలయక దజాధ్వరమున- కనివచ్చిన సా 
ధుల మునుల నడిచి చంసిరి 


గలవాంబున( పెరిగి (పమథ-గణములు రకా [0 . 


లే 


802 


808 


904 


85 


806 


59 


కలియుగమున 'జారులచే re 
8 అద్య | 
భఖిమి౬ గుల స్త్రీలు వడ్డ-భంగిన హర! స్‌ 
కలుషమున నమరవనితలు 
వలయంగా. డిరి భూత-భేతాళుర చేన్‌. a 807 


గోకులమును గోపాలకు( 

డాకులమున( దోలునట్టు-లమరులచెల్లం 

"జీకొనక తోలి చంసె మ 

హశ కో పుండు వీరభ|దు(-డతిబలు (డు రివ 1! . 808 


మారారిదోహు నింటికి న es 
భేరంటమువచ్చి తనుచు.- బెలుచను గో నెన్‌ 
వై రమున నదితి ముక్కును 

భారతి నాసికయు వీర- -భ్యదుండు రు[చా! టనే! 809 


ఆలరి దతుని నోమున క 
కేలా చనుచెంచి తనుచు-నీశాన దిశా. ౯౫ 
(పాలకులను సురనికరము -" re 
శూలముతోం బొడిచి చంప6- జెచ్చరి రు చా!) 810 


దకుశిరంబును రణజయ 
శియావిధి యజ్ఞ పురుషు-శిరమును దుని మెన్‌ 
దచాధ్వరంబులో (బతి ఫట ల 
వకు తయకారి వీర-భ్మదుండు రు[దా | 811 


నిష్టుర ముగ [(బమథగణ 
(పమ్షుండ్రై నెగడు వీర-భదుండు 





(జోరులచే 


60 - 


'ఉృష్టునిం జం|దుని( బాదాం 
గువ్షంబున alesse (బామ! _ గోపమున శివా! ల ల్‌] 2 


వడి మృగరూవము( Fan కొని 

చెడి పాజెడు యజ్ఞ పురుషు-శిరము గన్‌ & 

ల్మిడిలొన నని క సెకను 
గడువీరు(డు వీరభ[ద-గణనాథు( డజా. ~ ' 915 


స్వాహాపతి భామినియగు 
స్వాహాంగన ముక్కు నెడమ- చను మొనయు 3 దగన్‌ 
సావాసముతోడ? జిదిమిన DE 


టౌ 


బాహుబలంబొ పె వీర-భదు9నకు wat” ల న నై! 


క 


స్వాహాపతి జివ్వ శివ - _ 

దో9హుని జన్నమున నాహు-తులు గొన్నద్రియ్యన్‌. _ 
దో”వామున( గోసివై చెను .. WER. 4 
బాహుబలుండై న పీరఎ_ భదు9ండు వచ్చా! | ము టు ల్‌ 


| 0. 


Sea దకు(డు నక్కి.) య 

మేలని చేయుటకు నశ్వ-మెధము గీ = - 
కోలావాల మయ్యె గి]యలు వూ 

సాలంగ శివభ కి లేక-సహజములగునే? ౨ 918 


కర్మఫలదాత తి)జగ ER త 
న్నిర్శాత మ హాశ్వరుండు-నిఖల పకువా 
తమ్ముల కధిపతి యని క్రియ 
లిమ్ముల. "జేయునది మనుజు-లిశ్వరభ కి న్‌, S17 


651, 


ఆ హారి ను రేంద9ముఖ్య సు తి 
ఇావోరుల నెల్ల eg 
చేవాములు గోసి వె చిన es ar 
బాహుబలం బొప్పె షీఠ--భదు9నకు " thee ఆ? (1 818 


ఆవావమునందు( దగి య SRE nn తున. 
య్యావా వనీయాగ్ని ( య? యే క న 
బావో! నీ కింకరునకు మం EEE 
జాహుబలంబొ ప్పె వీర-భదు%నకు శివా! _ We OD 


[క్ర వ 5 నము అక చక! 
| (వదె) 


తో 1 త్‌ “లా ఖు - క్‌ 
చీ | ఆన్‌ 7 ఆ NEE వు 
మ్ల — జా re 
కరావయంబు గామిని a eres స ॥ 
ఎ ఆ హా గ వ ల Kt మ్‌ 


నిర్మల మోక్షంబు లేమి-నిఖల-పళు వో, _ a oat 
తమ్ముల దుఃఖంబులుగని ' 
నిర్మింతు లయంబు గొెంత-నిర్వ్భృతికి రివ 1": ఉల 1... 820 


. చు ల 

అనె ల బె షభ న న న ఇ 
అ ¥ న re wt 
గ - oe ఇ అనే 


కరుణాకరుండవు గావున sb 
విరచిత బహు జవరాళి-విశరమ్మహేతు .. 
సిరమల నిఖలజగ తం 

తంత గావింతు కరుణ-నతిమహిమ శివా !: We Sie 221 


WC HS a AW WONG 
గ కారి పుల యాట లుకు. 
5 rs ర. 
(పమధులు రు[దులు మణ్‌ భూ HE NET ME Tre. 
తము లన6గా. దివిద్దమూలదళములతోడన్‌ Se Ee ss 


సమను ప్రినాథ ! నీ గణ 
నమూవాములు సంహారించు-జగములు rl, “శిలల 


62 


కుమ్మరి దరిగొల్పిన చి 

'చ్చుమ్ముల నావమ్ము కడవ-“లుల దరిక్రొనం 
[గమ్ముగతి నజాండంబున( 

[దిమ్ము భవన్నే[తవహ్ని-(వళయమున శివా! = 


భవదుద్భట నిట లేక్షణా 

భవజ్భంభిత తేనిలయవహ్ని -పర్వి ఆగద్వి 

ధ్రవ పాతువయ్య. [(బమథుల 

కవిరళ సుఖహేతువయ్యె*నదియె మహేశా] 


లోకంబులు (పపళయాగ్ని శి: | 

ఖా కలితములై తదగ్నిం-గాలంగ. బ్రమభా 
నీకములు వెరిగి యాడు మ | 
హో కౌముది. చేలియాడు-ఫట్లు మహేశా! = 


> 


తంబక |! న్స్‌ (పమథధగణా 

డంబర విభవంబు గడు నొ- డంబడ సంవో 
రంబును వర్ణన సేయ(గ 

లంబోదర పణ్ముఖాదు-లకు 'నరిది' కివా!- 

- సనము[ద్ర ద్విపాచల - శి బస ల కర రన 
వసుమతి వడి మీది ఆగుర- వై చి ననక్ష 

[త సురావాసా కాళము -' _ 

సస గి9ందికి( దివుచు బ9మథ-విభుండొకండు శివా! 


కడు మండడు బడచాగ్నిం aD 
దడయక వడిం గూడ దిగొిచి-తననుదుటను-జొ 


వ్వ్వుమ్ముల లెల్ల దరికొనం . దిటల 


శ్ర 


పవత 


లిల్లి 


బ్రిల్లిగ్రి 


827 


63 


ట్రడికొని యానందంబున 
పెడ రోలుచునా(డుూ బ్రముథ్ర- విభుయొాకండు శివా + 


సకల సముదజలంబులు 

నొక గణనాయకుండు చాిగి- హశారిబ్బని శేన్చున్‌ 
సకల గ9వా తారకములు 

నొక గణనాయకు(డు వాజ-నూంయయ మహేశా! 


ద్వీపము లేడును జక) 
వ్యాపారవిధమున( ది9ప్పి- వై తురు క్‌ 
నీ పంపున6 గొందలటు బహు 

రూపులు గణనాయకులు పి-కూపాతు ! వా 1 


యమ మహిషశ్ళరగముళు. నిం 

ద మవహాోగజదంతములు( బ- తాపముతోడన్‌ 
సమను ప్తి దుస్సికొని నీ 

వీముథులు( దాలములువేసి-పాడుదురు శివా! 


పడవేసి మృత్యు దేవర 
మెడ మడమల. దొ?క్కి దాని. మజ సెడి కోణల్‌ 
వడిం బజీికీకొని మవహోల్కము 


లుడుగరక తి)ప్పు య న. శివా! " 


SEOUL Sey 
పహారిణము. గడిచేసి మింగి - -యానురముగ ది 
క్కరులం దిని తెేచును శం 
కర! నీ గణనాథు(డెకండు-గడికా.డు 9వా 1. 


828 


829 


880 


శ్రీకి] 


లల 


64 


కొొందణు గణపతు ల_త్రణే 


* మందర హిమవత్స” ధాన-మహిత' మహీభ్ళ. ం 


తృందోహంబులు. గొని కడు 
నందముగా నూడ్రువక్షై-లాడుదురు శివా!" లి 


నుర పర్వతాది ధరణీ 


. ధర కందుకశేళి సలిపి-తళ్హణమున నా 


గిరులు ర చల్లుచు 
ప గణపతులు 'గొంద- జాడుదుర్సుళివా 1 995 


te ఓ 


పూని వడిం దిగిచి యష్టమ 


“వో నాగము లను 'ముది)- ఎయలుగా వేళ్ళన్‌ 


మానుగ6 గొందయు 'దాల్తురు 
వాని “మల రుచులు- “వద్దుగబ )మధుల్‌. 926 


ఆదివరావాము నెరిగిన 
యా దంష్ట్ర "లు చెటుకి-తన ఫిఐ ప నం 


" పాదించికొని నటించు మ. a ప్త 


ఓ 
ళ్‌ 

జీ ఖు 

ష్‌ 


పోదర్పముతోడ నొక గ-ణాధిపుండు శివా! 987 


మణి యాదికూరగ్థిషృష్షము . క జీ WS 
దొజయ6గ వడిం బొడిచి యందు. దూర్చి ఫణందుభన్‌. ' 


= నెజిం ది9వ్పటముగలది9ప్పుచ్చు. ౨) 


వజల6గ గణనాధు.6 డొకండు- వడనాడు శివా! లిల్రిర్ర 


నరసింహుని కంఠంబును a అక్‌ 
నరుణ జటా కేసరంబు-లంవిక పాచాం 





మిదియలు శ అ | Res 
యలు 


65 


భురువా మణి. బఠమునల కొ 
ల్పరుదుగ రచియించునొక గ-ణాధివుండు శివా! 


పిమథాధిపతులు గొందణు 

- కొమరుగ నొడ్డణము దండ-గు)చ్చిన భంగిన్‌ 
హిమకరమండలమును నూ 

ర్య మండలము దండ గుంచ్చి _- యాడుదురు శివా! 


నుణుమై పజీయలు వాజఅంగ 

 నటచేత నజూండభాండ -__ మవియ(గ | వేయన్‌ 
మణి బంహ్మా యుండి యనుచును | 
వజణల6ంగ గణనాథుడొక(డు - వడివెదకు శివా! 


వారిజభ వుని కపాలము 

గోరి తివికముని వీపు _ కోలెమ్ముతుదిం 
జారుగతి నిలిపి ఛ తా 

కారంబుగ6 దాల్చియాడు  గణనాధథు(డజా ! 


చరణంబులు6 జరణంబులు( 
,గరములుల€.గరములునుల వనల౯ది.= కంఠమున గళ 
ళ్వరుండొక6డు దాల్చి యాడును 

విరించి విష్ణుల సబములు = పిఅయామున శి! 


నడ నిడుపుగ ల ఇెతటురు క 
ప్పుడ నిడుపుడిగించి గుజ్జు. _ బొడవగుదురు ల 
డ్వడి వలుద తుంగు లొల్లక 

ap 
కడు సన్నము లగ్గుదు రిట్లు -- గణములు రతా. 


(9) 


889 


940 


841 


§్ర42 


49 


944 


వెగడుగ వను రుదాది 

తరగ కాళ నమ స్త చేవ - తారాత్షుగ వ 

న్నగ గణము లన్ని యును( జెడి 
గగనంబంతయును (బమథ జ గణమయ్యె gs] 


ఆడుదురు జతలు వట్టుచు! 

'బాడుదువున్‌ గతులుశేసి _ సరమానంద 
|కీడా సంగతియ |బిమధథులు 
కూడి పునోదంతు రిట్లు. - గొమరుగ రుచా | 


లోకా లోకము నురవతి 
లోకముతో.ంగూడి [బహ్మా-లోకము వణి యా 
వె కుంఠలోకమును( జెడి 

లోక] తయ మెల్ల (|బమధథ - లోకంబయ్యెన్‌ . 


9 


వగణ వర్ణనము 

(ప్రమథ గణంబు లసంఖ్యా 

రకు లీళ్వర! ల (వంగు నా దత్సంఖ్యలు నె 
దవూలర “ననంఖ్యాతా" రుని 

యనురంగ ఫరోషించుచున్న -యవి గడ లేమి న్‌, 


లేర కుల వర్వతంబుళలు 
నకుటిలగ తి [గుచ్చి రరర ఎవో మాతో 
Ere అ 

is మాటు భవడ్గిణ నా 


యకుండు దాం దాల్చు బక - తాభరణుండజా |! 


కక అలరు ఈ ముడు 
- బరిమాల్చుట బేసి ముల తినుట శాం 


945 


846 


847 


249 


67 


బర గిన గణ నాయకు(.డొక. 
ఉడతు 'దెవ్వర కై న మం నక్క జుండు ధీచ్హా | 


C9 
(౮/7 
టై 


ఒం చజేమి సమస్త ae 

వ్యాండంబులు( బూసాుకు_లె యుండ(గ స 
దండ గతి గుచ్చి యాడంగ 

లు 

నండాభరణుండన చనెగడె _ నతిబలుండు శివా! 


Cin) 
Ot 
ఫీలా. 


వెండి హారి (బహ్మాదుల 

దుంగ మము తాం ర జముంలుగ టా 

రుండా భరణు(డు నా నధి 

కుడు భవద్గ్దణ విభుండు = గురుభుజు(డు శివా! 


Ci} 
Ct 
I 


వెండియు నానాకారులు 

వెండియు నానా|పశతాప - విక్షను విభ్రవుల్‌ 

దండిత డై_క్యం దులు వర 
'గుండ|పియ |! సీ గణములు - గొందజు రు దా | లలల 


లాలాసుర వతుస్ట సల 
కీలాల జల|పవావా _ కేళీభోలా 
కీల (తిళూల వాస్తులు 


డు) 
Wt 
H™ 


వోల హాలాంకులు భవద్గ-ణాధిపులు ర్థివా! 


రాజార్లధరులు నరసుర 

జత శ త రాజ - రాజ సఖులు గ 
రాజప తాకులు గేశవ 

రాజ ప్రియ ! నీగణములు - రాజాభరణా ! ల. లివర్‌ 


షష 
l. గొలడ ప్రియ 


ర్‌రి 


[బహూ భివంద్య ముఖ్యులు 

బహు కపాలావళీ వి-రాజితులు వర 
[బహ్మాకారులు (ధీరులు) 

[బహ్మాశ్వర వ గశారికతుతు కవర్షి | 


(శృిరమణులు నకల జయ 

శ్రిరమణులు వేదశాస్త్ర - శివత_త్త్వవిదుల్‌ 
ప్‌ రాల [పియ! భోజమ 

వోరాజ (ప్రియ ! భ వద్గ-ణాధిపులు వివా, 


వివిధాబ్ద మహాజలధర 

రవులు, గ కొశ్వరులు, మలయ _ రాజపయ, ,, 
++ గ్గ ం౦దటిం 

భువన| తయ సుందరులు (త్రి-పురదహాన శివా! 


_ 


శ) శ్రీ దిగంబరులు వారక్‌ 

శ్రీ శిత మహిములు జగ|త్ప-సిద్దులు భరి 

(శ్రీ శిత వాదయాంభో జులు 

(శ్రీశిత ! నీగణములపుడ - జేయులు రుదా) ! 


లంబోష్ట లంబనాసిక 

లంబోదర లంబన్మేత లంబ శవణుల్‌ 
లంబహూాను లంబజిప్వూలు 

నంబాపియ ! నీ గణాధి-నాయకులు శివా! 


అజకరు లళ్వక రులు 
ర రా 
గజకర వరావహాకర ._ ఘంటాకరుల్‌ 
ల రా ర 
తిజగద)మణీయులు( చెలు( 
గు జెొమయపిియ | నీ గణములు _ గోందచటు రుదా) ! 


56 


85" 


860 


86 


దం 
అజముఖ వరాహ ముఖులును 
గజముఖ మార్గాల ముఖులు - గణ నాయకు అం 
డజ ముఖులు వెండయప్పుడు 
నజామరుల కిక తేజు _ లాశ్చర్వ్యులజా | 


గోముఖులు వరాహాముఖులు 

సామజముఖు లుష్ట ఏముఖులు - సారంగముఖుల్‌ 
క్‌ మ వ్యాఘముఖులు నా 

_ నాముఖులు భవద్గణాధి- నాయకులు వివా! 


నానావర్ష స సుతులు 

నానారూపధరు లర్జ-నారిశ్వరు ల 
శఛా్యనన మహిషహానన సిం 

హోానన శరభాననులు గ-ణాధిపులు ళివా! 


ముఖపాదులు పాదముఖుల్‌ 

ముఖకుతులు కుఠకిముఖులు - ముఖహీనులు మ 
ణు ఖ పంచముఖ చతుర్ముఖు 

' లఖండ వికములు నీగ-ణాధిపులు కిచా! 


ద్విముఖ తి)ముఖ గణాధిపు 

లము గుణులురుతరముఖ స-హ | సముఖు ల్ఫ | 
పృముఖాష్ట్ర ముఖ నవముఖ ద 

శ ముఖులు నీకింకరులు వింవారింవ శివా! 


బాహ్ఫుుముభఖులు ముఖచాహులు 
జబాహారాదరు లుదరదిర్హ -బాహులు గొందజ్‌ 
బాహారు లూరుచాహుల 


"బాపాులు బహుజబాహు లేక _ బాహులు పమథుల్‌ 


లిరిలి 


864 


"865 


866 


867 


70 
బహువకు లేక వకులు 
0 << 
బహుదంస్తు? లదంష్షు) లధిక_-బలసంవన్ను ల్‌ 
) 6 
ఆధ Pa శ = న ణి | 
బహుకర్ణు లక ర్గులే yt బమధులు రుదా | 


బహు జివ్న్యా లేక జిప్వూలు 

బహుపాదు లపాదు లేక_పాదులు గొందణ్‌ 
బహు ఘోణులు బవాు మఢు9లు 
"బహురూపులు నీగణాధి-వతులు కపర్తి ! 


గణితింపంగ మణీకొందణు 

గణవతులు. గపాలమాని-కా వివధర కం 

కరా చందికలా భూవణు 

లణిమాది గుణాన్వితులు మ-వోత్ములు రుదా ! 


పింగళ కవర్ల డమరుక 
గంగా భసితాంగరాగ - ఖట్వాంగధరుల్‌ 
భృంగిరిటిపి)య ! నీగణ 

పుంగవులు సమ_స్తలోక _ పూజితులు శివా! 


కంటక నరసింహా కరో 

లుంటాకు లినేందువహ్ని - లోచను లుగుల్‌ 
అద a | 

ఘంటాకర్ష పి]య | ని 

మృంటకులు భవద్గణాళి * గౌరవ మహిమన్‌. 


నీలగీ వులు శుంభ 

త్చాలాఫలామీదహాన అ భస్మ్రకృత దు 

కీల త్రిపుర మహానుర 

'కోలావాలు లెన్న - బమథఢ - కుంజరులు. శివా! 


868 


869 


870 


71 


872 


878 


గ 


తత ! భవద్గణ నాయకు 

లు జేంచాిరోహణులు మ-పోక పతాకుల్‌ 
దమూధ్వర పిధ్యంనులు 
సాజాత్సరమార్గత త్త -- నమ్యగ్‌ జ్ఞానుల్‌ 


కరినరసింహా వ్యా[ఘా 
సుర చర్శధరు అసహోగ = శూలధరు ల్ఫీ 
కర పన్న గందికంకణ 
ధరులు ఖ వద్గణము ౬ధిక _ - దర్చితులు స! 


నారాయణాది సురదను 

జోరగ మునిమాన వేంద9 _ యూధ సచా లో 
కారాధ్య మాన చరణాం 

భోరుపాులు గదయ్య ! ప్రమథ - వుంగవులు శివా! 


చ|కానవా విక ములు. ది 

వికంములు. గపాలధరులు - విధిమ_స్తకదా 
మా కాం)ంతొదరు లాజి 

ప్రకమ పాలనులు ప్రమథ -వర్గము' రుద్రా! 


ముర వె రి పంకజాసన 

శిరో విభేదకులు సకల - శివధర్శ విదుల్‌ 

భరిత జగదండ రతా 

పరాయణులు భూరిభూజులు - పృమథులు రుచా ! 


ధరిత కొఖండులు ముండులు 

గురు లఘువులు స్తూలనూవక్మ - కుంజరదిర్హు ల్‌ 
పరికింప6€6 గామగరూపులు 

నార! కొండలు మీగణంబు - లకి శాంతాత్ముల్‌ 


574 


“875 


976 


877 


878 


ల/9 


72 


నానా నామాంకితులు న | 
దానందులు 'సాంబరులు ది-గంబరులు మవో 
చాన వినోదులు పిమథులు 
" నానా నురవారులు ప్రమథ -నాకులు శివా! జ ల్‌. 


“వ రాచా రా చార్యులు . 
సీర వకవిదు లవార్య - వికగిములు మవో _ 
పీరావతారు లనములు 

= -వీనేశ్వుర ! నీగణాళి = విష్తువరేణ్యా ! -- = 881 


సద్భక్తుల మహిమ 


'స్వేచ్భాచార వినిస్టితు 

_ Pe) వ్యాపారము క్త క కరములు భవ పా Rens శ 
శచ్చేదన కారణులు ద 
యావ్చాదిత తనులు నీగ-ణాధిపులు శివా! | వరల 


నర్వజ్ఞలు సర్వగతులు 
“వరం శుభోదయులు సర్వ-నంగ తాంగుల్‌ 
వ్‌ 
సర్వ పరివూర్లు లప్పుడు 
సర్వేశ్వర ! నీగణములు _ శాళ్వతులు శివా! 853 


_ గత విది క ఆధ లౌెకిక 
గతులు మవోమతులు వరమ _ క రుణ్య లతా 
కృతికరులు సకల సుగుణా 
వజానఈ ౬ నీ పిమథు-లజా | 
న్వితులు శి జ్హైానరతులు న్స్‌ పిమధథు లజూ | 884 


1. సాంబవగరులు!? - 2. వీచాఛా నాం చారు నైలు. 
a a 


_ 


73- 
అరుదుగ బురాణములలో 
బరువ డి మును సెప్పియున్న _ భంగి గణాడం 
బర విభవము వర్ణించి 
ధరణీ ధరవంద్య ! నాయ-థాళక్తి శివా! లిరి5 


కవి ప్రార్థన 
తన్ను గణములో జేర్చుమని కవి [ప్రార్ధన 


డేచా ! నంసారాంబుధి 

లో | వలువడంబేసి (పమథ-లోకం 'బెటులగన్‌ 

నా వాండు వీండు నుండీ 
నావే నన్నుంవవే! గణంబుల నడుమన్‌ రర 


ఒండేమి మల్లీ కార్జున 

పండితుండన నుండుకం కుం - (బమథులలో న 

న్నండొకొ! నీ యాజ్ఞోన్న తి 
నుండగ గాంతునని కోరు.చుండుదు రు[చా! 887 


పరమేశ్వర ! నీ |పమథుల 

చరితలు సతతమును విన్న = జదివిన( [బమథ 

స్మరణము చేసిన శుభములు © Fes 
దౌరకొ ను దురితంబు నెల _దొలంగు మహాశా!. 888 


కొందబు భ కుల చరిత 


దేవ భవదీయ భక్తులు 

మావల్ల భభ క్తి యోగ స్వ మార్గములు నౌ 

నా విధము లుండు రవియును 

గోవించాదులకు చెలు(గ - గోచరమె శివా! 889 
(10) 


74 


పఏభంగిం దలచు భక్తు 

డో భంగిన నివు నెగడి = యవిరళభ క్రి 
స్వాభావికత్వ పరమ 

[మాధవ విభవమున నతని - [దిణుతింతు రివా | 


తము(గన్న తండి తల6దెగ, 

దుపిమి భ వద్భక్తి యు క్రి జ ధూర్జటి ! యొకండ 
త్వనుపమగుణ ! సపది 

జన(6డె (పసిద్దంబు గా(గ6 - జండీశుం డజా |! 


తన కన్ను పుచ్చి యొక: డ 

త్యనుపనుమౌ భక నీ వ_చాంబుజములు చే 

ర్చున6 బూజించి సుదర్శన 

మను చ్మకము వడ నెంగాదె! యచ్యుతుండు. ర్రీవా! 


శీవ నిందా (శవణమునన్‌ 

భవాని తన దెహమాత్మ = పావకమునకున్‌ 
హు డె భ కిని 

భవదర్శాంగమున నుండ6 - బడసి మహేశా! 


ఫీవ నింద వింటినని [పొ 

(3 వియోగాగ్నిని యా? రు-ణాధరు.డై కొ 

చె విరాజిక గణపదవికి 

కుష్‌ నగ ఉను వ్యా(ఘపాద - పుత్రుండు రుదా ! 


దేవ! నిను వీర భక్తిని 

బోవక తన తలు దజిగి - పూయిచి వడిన్‌ 
రావణు(డు చం దహా,ము 

బే వేంద్ర జయంబు వఢథసె( డెల్హము. గాదే ! 


890 


891 


98 


894 


995 


7 


చేతులు రెండును దునిమి మ 

వో తాత్చర్యమున మిమ్ము నర్చించి _ జగ 
తూ్ప్పూతముగ మగుడ6 బడయఃండె 

ఛాతిగ నీచేత భట్ట - వాణుండు రుదా 


గాయ యల పాన్నీ మీదను 

సఅయ6గ6 బిదుకు నెడందం[డి - నిష్టురుండై నన్‌ 
నుజి వాని6 జంపి నీదయ 

గొఅల(డ గణవదవిగాట - కోట(డు రుయా ! 


అరుదుగ శివాగ్ని( దన్యయొడ 

లురుతర శివభక్తి వీర - హోముంబుగ. సె 
చరం గోసి వెల్చి నీదయ 

సరి ముక్షికిం జన! వీర - ళంకరుండు శొవా! 


కన్నులు రెండును. బుచ్చుచు 

మున్నీశ్వర ! సోమవార-మున హుంగరలోం 
బన్నుగ శివనాగయ ని 

న్నున్న తిం బూజించి వడయు _చుండ(డె రు చా ! 


తన కొడుకు6 దునిమి వంటక 

మొనరల6 గావించి నీకు = నొవ్ప నివేదిం 
చినదాన సపాచ్చిముకికి6 

బొనర(6గ౬ జిబుతొండకంది . పోముడె. ర్ముదా | 


కోరి తన శిరము నీ పద 

నీరజముల(౬ బూన్ని భక్తి - వీలావున జం 

బూరి మహాకాళయ్య య 

వ రును మగుడ(6 = బడయ(ఃడ హా! 


896 


897 


౨96 


999 


400 


401 


"76 


మొఅటద వంకయ దనతల న్‌ 

లణీ మల్వడ: దణేగి నీ వ=చాంబుజముల€ [గ 3 

చృఅ( బూన్ని మగుడ( బడయ(డ ? i 
 ఇఅయ(ంగ నిను నమ్మి భక్తి జ నికెత కివా! ren ల ఆ 


శిరము బెగంగోని నీ వద 

సరసిజముల6 బూని ని పంసాదంబున | శం 

కర! మూన్నాళ్ళకుం గరుణా | 

కర! గోవిందుండు వడనె, _ గటకమున శివా! ... ..408 


వర గెరడ చక్రవర్తి కి 

గరుణింప జగ_త్త]య [ప-కాళిత భక్తి. 

స్టిరుండనం బడ నెను జతి నీ . 
క బొందితోన _ పోవంగ రు! చా | IE HAs 


తవిలి తన యూరి యా జా 

ల వృద్దమును మున్ను సొనిపి _'లాలితముగ నీ 
కివ లింగముతో( గూడ! క 
శివ! నీదయ: నొడయపిళ్ళ.- శీఘమున శివా! ౨౨ 405 


ఒక్కు(డ దై వము శివుండని 
నిక్కము సేయుటకు ముడిచె _ నిప్పుల చీరన్‌ 
(సుక్కుక (శ్రీపతి పండితు. 


ల్లో 


_ డక్కజముగ విజయవాడ = నలజమ్బి deel “406 


కడు. జోద్యము భ కులకును 

గడు. గూర్చుట నీదు భ క్తి _“గారవముకకుం 

గడు మెచ్చి యొడయ నందికి 

. . నెడవోయిత్ష్తి గాదె! భంజ -. యింటికి రుదా | 407 


-77 


(త్యంబకుండ దైవమని చి 
_త్రంబునం గడునమ్మి నిన్ను. దడయక భ కిన్‌ 
నంబియుం గిన్నెర [(బవ్మాయ 


'యుం విలిచిన6 గరుణ వారి-కో యనవె శివా! 


| 


అమిత దృఢభక్తి నీ దయా 
గొవమరుగ. బరిజనులతోడ. - గూాడనె శివ లో 
కమునకు చేవాము తోడ న 


'రమణీయముగాంగ మలయ  రాజరిగె శివా! 


పార లీలా స్తవ రచనా 
స్థిర నిరుపమ భక్తిం దనదు = దేహము తోడన్‌ 
సురు చిర విమానమున నీ 


పురమున కుదృటుండు (ఏతి స (బోవండె రుుదా 


ఒడ ంబడ గుమ్మర గుండయ 
వడిం గడవలు చెసి చణచు = వాద్యములకు న 
క్కడ. (బీతి నా డె దెప్పుడు 


'జబెడయగడరయం నతని భక్తి - పెంపునకు వివా! 


నరు లెల్లం జూడ నిజో 
వరము [(వవెశింపం గాదె. తన కట్టన యం 
బర మొక మూశరెండు దోంపల 


' నరియమ రాజరిగ ముక్తు-డ నీ కరుణన్‌ 


భయము నిడి నిన్ను నమ్మిన 
జయమున. దరియంబడి నడచు - సావానమున నీ 
దయ నిఠడి. వాయనసది చా 


" యముడి గెను ముసిండి కౌండ-రాయనికి 'శిఛా | 


400 


409 


410 


411 


412 


7 


తను(గని | మొక్కిన “దీరా 

యని పలికిన బిదపం జచ్చె _ నాంటది తగునే 

యన! (బాణము వద న పో 

రని దయతో ముసిండి చౌండ - రాయంఢు రుదా! 


తన లంజయునుం జిల యు( 

దన లంజియ బంధుజనులు - చానును: జనంజే |! 
జను లెల్ల (6 జూడ మలవాణు 

నిను సంస్తుతి చేసి చేవ! నీ పురముకకున్‌, 


విలయ(గ నా6బోతులు6 దవ 

సులు మృతులై 'యుదురు రాంగ 6 = జూచుచు. (బాణం 
బులు వడయండ ! నీదయ వా 

రల కప్పుడె ముసిండి చెౌండ - రాయడు రు చా | 


"ఐనిమీటి శివభ కుడు గాం 
డని యొల క రోసి నిన్ను-నడిగిన రాతిన్‌ 
లి 
బనంబడ నె గాదె! శంకర! 
గొనకొనం. బుం_స్త్వమ్ము నాండు-గూ6తురు నీచేన్‌ 


"కంబాగి బోగిరేవని 

వెంబడి జని వచ్చి ఏడు-పీఠంబుల లిం 
గంబులు వడి విప్రులు ది 

లం బొగడంగ నిట్ట వత్స-అత్వము గలదే ! 


విన్నపము సలిది యంబలి 

మున్నని నివెద్యంబు సూవి -- | మొక్కుచు సీకున్‌ 
సన్నుత భక్తిని మాదర 

చెన్నయ నీ కఠుణ ముక్తి-చేకొనండె శివా! 


414 


415 


416 


41 


418 


419 


79 
కూడి జగ మెల్ల నవక 
'యోటిన శివభ క్రై మహిమ - యుత)_౫షముగా 
“నేడర బంకయ చూడగ 
'ఊడర-దాసయకు. దలుపు - చెజవవె ర 


శంకర ! సీ కింకరు6డ 
[(భంకవముగ నే తవహ్ని( — బర దై వములిన్‌ 
బొంకమడం.గింవంజే! భువి 


శంకర చాసయ్య నీ (ప-సొదమున ఇవా! 


కడవ6గ నేరక (మొక్కిన 
నడుమప్పుడు 'డుస్సివడ జి-న [ప్రతిమ మహి 
బడియందు వె వె_జకవ్వకు( 


తొడనూపవె ! లింగమూర్తి = బురవార ! దయల"” ని, న 


irs 


కడిచేసి వెట్టణా( గాని 

సడ నన€ షన సురియ - చముుడయగారిన్‌ 
గడు గరుణించి జగ మ్ములు 

“వఇెడంగూడి నుతింప నారగింపవె ! రు[చా | SR 


తాముందర.: జని సూచఛిన 

యామాంసము నీకుంబెట్టి యతిశయ భక్తి 

వ్యా మోవాంబున నీదయ న 
గా ము కికిం జనంజె ! యొజుక గన్నప్పుండజా = ల 


ఇభావనయ భక్రి సీకును 
భూపినుతు6ండు "ములు కబ్బ-ములు సెప్పి మహో 


స స న గాలరీ 


నేం (దేసి 


80 


దేవ! తన దృష్టి శివ లో 
కా వా పింబడసెం గాదె! యంబన నీచేన్‌ 


ఇమ్ముల విబనమ్ముల ని 

తమ్మును శివలోక మునకు - దడయక వన 
నమ్మిన నీ భక్తుండగు 

పొమ్మయ చంపిన మృగములు - చొద్యముగ రివా ! 


స్టిరభ క్కి యు కి దృణమున 

నరదుగ 6 దానిలిచి భ క్తుం--డను దయం గంచిం 
గరి కాలచోడ నృపతికి( 

గురియింపవె ! వసిండివాన -- గోరిన భంగిన్‌ 


అవిరత ద్భఢభ క్రిం 7 

శవరాజు శిరంబునందు __ సన్నిహితుండవై 

భువి లింగమూర్తి సేకొని 

యవతారము చేయవే! మ-వామహిమ శివా! 


పూని వడి నేడు నాళుల 

పెనుంగునకు వీరభ క్రిం _ (బీతాళ్ళుండ వై 
(వాణంబొోసంగితి గాదెద 

యానిరతిం గదిరి 'రమ-ణార్యునకు రివా |! 


నీ పురమునకున్‌ శివ! నీ 

_భూపావసరమున ఘంట _ తోడనె భక్తి 
వ్యావారంబున నోహిళు 

డాపోయెన నంగ బోవం _ డయ్యనె రుద్రా! 


అస మేతణ |! శివభ కుం 
డసమ(శేష్టుండని పలికి _ యన్యులతోడన్‌ 


495 


426 


42 


28 


429 


480 


81 
బొన పోరై బండారువు 
బసవండు విసమెత్తి (తావి - బితుకండె రుదా” ! 


వసుధ నుమేశుండె దైవము 

పంసాదము పవిత మీళు _ భక్తులె కులజుల్‌ 
పొనపోరని బండారువు 

బసవన విసమెత్తి తావి _ బ్యదుకండె రుదా" ' 


కుసుమ శరారీ! శివ! లిం 

గ సమేతులు దక్కు బొంద. - గాదని నిర్మా 
ల్య సుఖంబని బండారువు 

బసవన విసమె త్తి తావి స్త్‌ బగతుక = రుడాగి! 
అల పూరి వీర భక్తికి 

నరి నెంతయు మెచ్చి పాండ్య _ నాయకు కడకి 
మ్ముల నీవ వచ్చి పీఠము 


ఆ జానా పు కీ 
“వలయ:గ. ఇకొంట్‌ కాదె Hes CHES ౭ణ్యా . 


సిరభ కి నీకుం చాడుచు( 

sel తన చేతి తాళ-ముల తోడవె చ 
చ్చర మీందికి నెగసి భవ 

త్పురమునకును శంకరుండు - పోవండె రుద్రా: 


కొడుకని చేకొని నిన్నును 

మడండి యతిపతి బెజ్జ - మవాచేవీ మహిన్‌ 

గడకొని యాడిన భక్తికి 

నొడంబడి యాయమకు ముక్తి - మయొసంగ వ రుదా) ! 
(11) 


rh 
tm) 
hramde 


స 


Hm 


Hm 
(ట్‌) 
CH 


Ham 
అజ్‌ 
(లా 


Hm 
we) 
Crt 


Hm 
౧1౨ 
(3వ 


82 


తన గుక్తము సతులును బరి 

జనులునుం దనతోడ రాగ -- శాళ్వత భక్రిన్‌ 

జసియె భవత్సురమునకును 

గరప ల గుమూోూోర రాల జ ఘూర్షరుండు రిచా 1 487 


కోడు నూక తలుపు వెట్టి అరోరా 
పు జె తలుపు దెజచి భకి కి 
భొడసూవవె! కిన్నెరునకు. - బుర నంహోరా! 495 


మొదలి ర 

జోడని శివభక్తి మహిమ - చొప్పడ నీచే 

రూడిగ | గమ్ముఅ: బడయం:జె ! 

యోడక యిణుదత్తుండనంగ - నొక భ కుండజా ! 489 


కడుంగడు రొ _దంబున జత 

పదు మదక రింంటరపిి్యయపుడ.ఎఆ వతయ౭ భువి:ను 

క్కడ ౧౧యు బిజ్జలు. డడుగుడు 

ముడివలు మాచ భక్తి - మహిలో: గలదే! 44() 


శావీది యేచి 'యెొక్కిన 
మావంతుని. జంపి వచ్చు _ మదకరి దనవె 
రా వజచి మగుడ6 జాబుదె! 


బాపు సమాస న "-భావమున శివా! 441] 


భూతలమ.న నిది యంతయు 
నూతనమని పొగడ నెడు _ నూజేండు మనం 
లా 
ఖై 


రాతీ! నకలేకు మాది _ రాజ య్యుశివా | 442 





53 


ఎడపక హపూజాంతమునన్‌ 


చిడిముడిపడి 'ఘర్హ రములు క 


ప్పుడు మెచ్చి భక్తి కాడుదు 
వలల రపు చ[కవర్తి - వాయింవశ్‌ 


వ] 


నమ్మిన భక్తుడు గన్నడ 
బమ్మయ సద్భక్తి సు కీప్‌ 
కమ్ముల జోద్యము గాదె! య 


“ధర్మంబును ధథిరన్ట్ర్రమ య్యు _ చదతాంతళా 


ఐల ము 


క్ష ర 
సతు వదె నులి దరంపు నడా కులు 


(న వన 


అర అజాత  'మరరుతారు కార్‌ = చాచా? మహా 
కూర ములు నాల పతయ 
యి మా ల. వ న్‌ 

మ Cu ~ 1 
వరములు నినుం గొలిచి కనిక వరభక్షి *= 
వలయునని చేవ ! కొందజ 
ఇనకొని పేరొ_ం౦టిం గాక - నచిత కర 


84 


అాపనుగుం బుణ్య మైన ను 
మా వతి నీ తలంపె 'వేద-మార్గం బయ్యెన్‌ / 


మొల్ల ల వ చిన లకీ 

వల్రభనుతు. గాల్వే ! య-వారిత వృ త్తిన్‌ 
"మొల్ల మిగ అణాల వై చిన 

యల్ల గణాధిపున క] - యపవర్గ మజా! 


కావున సకల [కియలును 

గేవల భక్తి పయుక్రి-కిని సరిగామిన్‌ 

శేవల భక్తియ మేలని 

గోవింద వశేణ్యు వరదు( - గొలువవె! ళంభున్‌ 


వన జాసన వనజోదర 
సనకాదుల కెజంగరాని - శాశ్వత మహిమన్‌ 
దనరిన భక్తికి శంభుడు 


నొనరంగం గడు మెచ్చి భక్తు - నొద్దన యుండున్‌. 


ఈ నిచ్చలు సగొనియాడెడు 
నానావిధములగు నిత్య - నైమిత్తిక క్‌ 
ర్యానుభైూనము నెల (డు 

(0) (0౧ 
చా నెప్పుడు. గూర్చు శివుడు - దన భక్తునకున్‌ 
ఫలములు గుబుతిడి శివ పూ 
జలు చెప్పెడి చదువులెల్ల - శాశ్వత పదవిన్‌ 
వెలసిన కేవల భక్తి 
సలముల వరించి చదువ _ దదయు. దగునే! 
కై బా (6 


1 మొల్ల ముగ శి 


448 


449 


450 


451 


452 


458 


35 


(శ్రీలింగ దేవు భక్తుల 

కాలట్మే శాబ్ద సంభ - వాదుల పదవుల్‌ 
తూలాయ మానములు స 

ల్లీ ల శివానంద సుఖ వి-లీనుల యగుటన్‌ 


కేవలము శివుడు దనకుం 

గావలెనని గోరునట్టి - ఘను. డెవ్వండే 
గెవల మాతండ తనకుం 

గావలనని కోరునట్టి _- కాంవన శివు(డున్‌ 


మది విధి నిషధములుగల 

చదువులకుము స్వామ్‌ భృత్య -- సంబంధమునం 
జౌదలిన కేవల భర్తికి 

నొదసిన కూటంబు గలదె! _ యూహింపంగాన్‌ 


ఫలియించు విధి నిషేధం 

బులవలనను బుణ్య పాప-ములు! దత్కర్మం 
బులనగు నయ్యి లోకం 

బులు భోగాంతమున మజియు: _ బుట్టుగ కలుగన్‌ 


కావునను విధి నిపెధ వి 

భావను6డ యుభయకర్శ - ఫల విరహితు6డై 
కేవల నివ్షం గొలుచుట 

భావింప(గ శుద్ద భక్తి - పథము ధర్మ తిన్‌ 


పర మేళశ్యరు(డగు శంభు డ 
శరణంబనీ భక్తి నవి - శంకరు. గొలువన్‌ 
దొరకొను భృ త్యా చారము 
నరియే ! పెజమంత్ర తంత్ర-జాలము లెల్టన్‌ 


ర్తీర్ట్‌డ్వీ 


55 


456 


కీర్‌ 


458 


459 


86 
విధి వెఐ కలడె! భక్తి య 
విధి విధి సహితముగ భక్తి _విరహితు(డై తా 


విధియించి యశ్వమేధము 


విధి పుతు(డు దకుండై న _ విధి యెబుగరొకో | 460 
(పథితో థ కర్భ రాళిల-_ | వాపించెన్‌ న 

“వథవరిని 'శేషాం మమ 

యథా తధభాయనుటం౭చేసి _ యంబా రమణా! 461 


శస సున్‌ 462 


వెలుపల గడిగిన లోవలం 


గల చి తమలందబు చోవం-గా నేర్చునేె! య్‌ 
అణా 
ర టు శుద్ది గడు ని 
రల మతి శివుం గొలువవలయు _ మానుగ భక్సిన్‌ 4868 


కత్తింగొని కోసి చేవాము 

జొ తిల గ గడిగినను వి-ళుద్దం బగునే! 
రి తలు దక్కిన శుదుల్‌ 

అ ధ 


చ తంబున శుది వలయు - శివం బూబింవన్‌ 464 
చి _ 

ఒడల౯ గల యవయవంబులు 

గడగిన నుణ వానిలోనః_గడు నిండిన వే? 


eee ccs అలల దట యయ 


క్ల i 5 
1. తపాంరుమ  యిఖాగఖా. వ్‌ 


రే 
బి 
(ర్‌ 
ల 


దగా 
౮/ 


దుడుగునె! దేహము వెలువ 
గడిగిన నది చిత్తశుద్ది _ కారణ మగునే! 


అంతర్గత చిత్తం లు 

త్యంతము దుష్టమగు నేని -_ యది మణి ఘట ద 
షాలత గతి కుది యగునె! ని 

రి ® 

తర ఇ యా తాదుల చేన్‌ 

డు 


చ 
లి 


రంతర బహు పుణ్వతీ 


క్క? 


సకల జగత్స్వతియగు నివు 
నికీ భ కులు ఎరు. నాగ కిన పుణ్యా 
రికా ర దార స డర్లుణ 


శకలంబులు వెదకు పావ-జాతులు గలవే! 


ఆతడు స్వరూప సుందరు 

తాత (౬ తత వాన అతా తు నులు క 
ఖ్యాత యళో నిధి నీకు మ 

వో తాత్సర్యమున భ క్తుండగువాండు శివా! 


ఆతం డ జగత్శ్సవి|తుం 

డఢడాత(డ సంపత్సమృద్దు. జుడాత లక -.అయమూదో 
గ్యాకిశయార్గు(డు నీకు మ 

హి తాత్పర్యము. భ క్రుండగువాండు శివా! 


శివ సంస్కార విహీనుం 

ఆప నః డంత్యజునకు - నం? గ్యృజుండరయన్‌ 
నీవు సంస్కార స్‌యు కుం 

డవు మానవు డ(గజునకు _ న|గజు( డరయన్‌.. 


£66 


£68 


47 


85 


మాలల గులజుల( జేయును 

బోలంగ శివభ కుల న - భువి నెలుంగరె! మా 
నీల! గీవు(డు గులజుల 

మాలలంగా.6 జేయు భ క్రి-మదిలేకున్నన్‌. 


చెన్నయ మాలండుకాంజే ! 

మున్ను మవోచేవుం గొలిచి - ముక్తుండ య్యెన్‌ 
జన్నమున శివుని దతముండు 

మన్ని ౦వమి జేసి నచ్చి - మాలండ య్యున్‌ 


నామ దాం ము ఈ 
బోయి*! విద్యలును వంళ-ములు గలవారల్‌ 
బోయయు సాలీండును మా 

కాయజవారు( గొలిచి ముక్తి - గాంచి గాదె! 


వారని యమ నియమములకు 
పర [(వతములకు శివుడు - గూర్చుండు శివనిం 
చారతి విని తను విడిచిన 

గారీ సతి భ క్షియు క్తి (-గని కూర్చు [క్రియన్‌ 


జపములకుం దపములకును 
నువవాసంబులకు( గూర్చుం-డు[ గుండు నిందా 
కుపిత మతిం దన్ను విడిచిన 
యుపమన్యుని భ కియు క్రి _కొడ(బడు పగిదిన్‌ 


కన్ను వడి: బుచ్చి పూన్చిన 
వెన్నుని భక్తికి వరంబు - వెదచల్లు |కియన్‌ 
య 
గన్నులు దెజవక ముందర 
మిన్నక కూర్చున్న శివుడు - మెచ్చునె వారిన్‌ 


4T1 


472 


4718 


4T4 


475 


478 


89 


తన తండి. దునీమి భ కిం 

దనరిన చండీశ్వరునకు. - దనయెంగిలి యి 
చ్చున కియ ర్‌వు6 డిచ్చెనె "పెఅ 

జనులకు. "గేవల వచాన్య - జడులకు నెందున్‌. 


మన్నించు. |వీతి మాదర 

చన్నయ భక్తియ మనమున. - జేకొనెం గావే 
మిన్నక యఃటని ముట్టని 

-చెన్న6ంటి (వతములకు నేల = శివుండెడం గూక్చున్‌, 


కంతి వందు ఏక తోడనే 

భాలిగ( గడియ త్త నెజచి - సనుచుడును రజ 
స్య్సూతకి యని తొలలానె వృష 

"కేతనుం డాపులగ మార - గించెడి చోటిన్‌. 


ఉన్నత కి శిరంబులు 

వన్నుగ శివుం బూన్చి కరుణ _ వడసీన భంగిన్‌ 
మున్నేవిధులం గొలిచెంయయు 

జన్న దశాననుండు వడయం - జాలనె చెపుమ్మూ? 


తొలి శివుం గడవం బలికిన 

కల్లరిం దన తండి” దునిమి - కడుభ క్తి మెయిన్‌ 
'దెల్లమిగ ముక్తుం డయ్యెను 

గొ ల్లడు గాడయ్య | కాట - కోటండు కుకా | 


మును నవి నూచిన కన్న 

పని ఇమెంగిలి యారగించి _ భక్తి ప్రధానం 
బని కరుణించెను శంకరు( 

డని విందుము విధుల లోన - నది యేవిధియా ! 


మటి శివుడు భక్తి. గొడుకుం 
దిగిన చిబుతొండనంవి -- దనవాండను గా 


(12) 


{fi 


వ 
లకి 


“కెటుగక ఇయే(టికిం గారులు 
మొటిలగాడు నీ మంత తంత _ ములు నేకొనునే ! 


కడు భక్తి నంబి పిలచిన" 
వెడం బడి 'యో' యనిన భంగి - నొండొక ల్‌ 
నొడువులు నెప్పిన వేళులు 

మిడిచిన శివు(డట్టి వారి - మెచ్చునె * చెపుడా | 


ఆగమ చర్యల కంతా 
ర్యాగ బహి ర్భాగ విధుల... జ కభ్యాన మవో 
యోగమ్ములకుం జబోయునె ! 

ఛోగన్నకు. శివుడు వలచి - పోయిన భంగిన్‌ . 


అధ్యాత్మ జులకు. "'బజఅమూ 

ర్వి ఛ్యానంబులకు ని నితర - 'దేవార్చనకున్‌ 

విధ్యుక్త కి)యలకు సా. 

న్నిధ్యమగు నె ! లివుడు బాణు - నీకిం గాక భువిన్‌. 


నిష్టుర భక్తి హలాయుధు 

నివ్వకు వలచిన విధమున - నీదగు కర్మా 

ను షోనములకు విలవిల 

నిష్టలకును కివుండు దలచు - నే తలపోయన్‌. 


మరి విను మొనుల విధులకుం 
గురియించెనెం మెచ్చి లోక - సత మా. 
కరికాల చోడ నరపతి 

గురుభ క్రికిం బసిండి వాన - గురియించు కిగియన్‌.. 
స్నాననులకు డానములకు 

పర నముతకు హో మములకు = మరళా తొనల 
శానుండు నమ్మిన భ క్తికి 


_ 469 


404 


4596 


46" 


పద్య వివరణ 


శివత_త్వసార మాం|ధ చైవ వాజ్ఞయ మున [పథమ గంథ మగుబే 


కాక తెలుగున వీరకమాహౌళశ్య్ళ రాచారమను ఆరార్న సొంపిదాయమును 
వివరించు (గంథములలో [ప్రధానమై యున్నది. స వమశమునకు 
సం బంధించి [కశుతిస్టృతి పూరాణాగ మేతివోనములనుండి విషయములు 
నంగహింపబడి ఆ యర్థము తెలుగు భాషలో తెలుపబడియుక్నడె కదలి 
పద్యము లన్నియు కందములేయెనను, అవి నులభశ లిన రచింవబజియున్నను, 
విమయ నుతి గంఫీరమగుటచే పాఠకులకు నీ గంథము సంపూర్ణ ముగా నవ 
గా హన చేసికొనుటకు వీలుకాకయున్నది. కేవలము సాహిత్య కిజ్ఞాసోల 
ఇసాఠక లకేకాక ౩ వులకు నిశ్యజీవితముతో సంబంధిం విన మత, గంధ మనగుటచే 
పతి పదా్యగ్డ వివరము అ త్యావళ్యక మె యున్నది. కంచే కాక కొన్ని పట్టుల 
మత సాంకేతిక పదనిగ్వచన మవసరమైయున్నరి. 


ర యుద్లెశ్యముతో డనే మూలమున 115వ పవ్యమువజకును వ ద్యార్థ 
ఐశేషములు వట యడుగున నీయబడినవి. తక్కిన పద్యముల BE ree 
కెంంద చూపుచున్నాను. 

వ 


కు 
కాలా 


121. శివభ కులను చూచి వా చేజాతలిచారని విచారివహమాడదు. 
మతమున జాతి భేదములులివు, 


ఈ విషయమై పాల్కురికి హూోమునా ధు డిట్లు చెప్పియున్నాబు. 


క. భువిలో శివదికితులగు 
శివభ కుల పూర్యజాతి( జింతించుట రౌ 
రవ నరక భాజనంబా 
శివుం బాపాణంబుగాగ. జింలించుకిగియన్‌ క 


అనుఖవసారము 153 ప. 


92 


ఈ కారణము చేతనే సోమనాథుడు, తాను ఈశ్వర కులజుడనని పార్వతీ 


LE 


194 


పర మేశ్వరులు తలిదం డు? అని చెప్పుకొన్నాడు. 


తివభ కులకు జాతాశెచ మృ తాశెచములు లేవూ. 
కమ్మగవలచిన= మంచివానన వేసినట్లు గా 


భక్తి యే పిధానముగ నెంచి, గురువు యొక్క ఆజ్ఞాప” కారము 
వరింపక్‌, అన్యవిధమున గొప్ప భక్తుడై, తన భర్తని గనిజఅచిన 
యెడల, గురు వా శిష్యుని వై గోపింపక తనశిష్యు డంత-వాడాయనని 
సంతోషించి, పరవకుడై, ఆ భక్త శిష్యుని తప్పు మజువవలయును. 


భకి కను దేవాఖాన వ్య కుండు.. శివుడు భక్తుని యనుదేవాము అనగా 
[పతిచెవొము అను భానన._ 


వుచ్చినకన్ను అనగా పెటికిన కన్ను 


శివభక్తి లేని కాళవ్మాణుడు శ్యవచునకు గీడు, అనగా. అంకత్యజాతి 
వానీకన్న తక్కువవాడు. 


శివుని కృపలేని చె_భ వము కణభంగురము.= దీనికి రెండు ద్భషాూంత 
ములు చెప్పబడినవి, 


మెజీయల వై *వీిండకూడు. 


మెజీయ యనగా గుండాయి- దినవారములు చేయునవు డొళరాతి 
యందు చేత నారోపి.చి, చానిమీద నీళ్ళుపోసి, తిలలు దర్భలు 
మొదలై నవి వేసి దానికే పిండములు పెట్టుదురు. ఆ రాతి వె భవమా 
దినవారములు వదిరోజులే_ ఆ వెనుక. ఆ రాయి వినర్జింపణడును. 


మీస మెదుకుల మెఅవులు, భోజనము చెయునవుడు కొంచెముళాలము 
మెదుకులు మీనముల చినుండి, భోజనావంతరము. ముఖము కొడుగ 
గానె అవి జారిపోవును. వణళాలకే వాని వె భవము. 


* దీనినే వ్యవవోరములో “విండాకూడు” ఆని యందుము. 


93 


199, (పువ్వులు అనగా పురుగులకు |[బదికియున్నప్యడు తమకొకవ్న్పుడై క 


చావు కలదు అనుజ్ఞానముండదు. చచ్చినవుడు రన యుం వ 
ననుజ్ఞానము కలుగదు. ఇట్లు జ్ఞాన మేమియు లేక మరల వ మరల టి హత 


పురుగులు చచ్చుచుండును- అశు మానవులకు ?వభక్ష లేనియెడల 
పుట్టుచు, చచ్చుచు, ముక్తికి దూరమై పురుగులవ౯ నళింతురు, 


225. పరార్థ శివార్పనయనగా ధనము సం గుళ్ళలో 
యు పూజ, 


ఏల, ఈ పద్యమున (ప్రీ పురుషులకు సమానత్వము నిరూవిత మైనది. పురు 
షునకు శివభ క్తి లేకపోయినప్పుడు, | ఆతని కనుకూలము' నడవ 
నక్కాూరలేదు= ఆతనివిడిచి యభచ్చకా వజ క్రి వరురాలుగా 
వచ్చును= 


270. _ఆహ్టాంగ యోగవిధి |ప్రసిద్ధమే. పడంగ యోగము పె జవతులపు 
మొత మే పాశుపత సూ(తములు చెప్పబడిన డిఎ 


న Vw DE 

“*వాసిత, గీత, నృత. హుడుక్కార, నమస్కార, జమ్య మరి జ 

వోరేణ ఉపతిష్పతీతి” అని సర్వదర్వన నం[గవాము. న నక 
దర్శనము) 


262.284. శైవులకు పరలోక విధుల లేవు= 


255. శవ గురువులసొత్తు వారి [వతులలో =e 
యుణే కాని ౫ వులు కాని కుమాళ్ళకు కంద 


లాలూ... గ అణు 
ఏ99,  *సమను పినాథి కల్పాంత మ.దంవబును భొయెడి ని[ద 
నుప్రి= దానిక ధిపకతి శివుడు. 


శలిల 865. (పమధగణ వర్ణ నము, వారియాటలు, వారి isin 
దినికే న అర కా ఈ య. న్‌ 
భక్తు తు పఠించుచున్నట్టు పండిళా రాధ్య చరి, త్‌ టై (పకక ౫ 
మున గలదు. 


94 


966.898. కవి నామాంకిత వద్యము= ఫల కుతి= 


కవల, శివభక్తుల చరితలు తెలియుటకు (బహ్మవిషస్ట్వైదులకు సాధ్యము 
కాదు, 


229459. ఇందు భక్తుల చరిత్రలు, భ_క్రమహిమలు= సూక్ళుముగా 
నొక్కొక్క వద్యమున నూచింపబడినవి= భక్తమహిమల శీర్షికలో 
గూడ భ కచరి[తలే గలవు= వీని వివరములను వీఠికయందు జూడ 
స 


మత సాంకేతిక వివరణము 


11. దురిత వారమనియు శుభములు 
దొరకొనుననియును దలంచి దురితారి! భవ 
చ్చర ణాబ్ది భకృలలనా 
పరవళ భావమున నిన్ను. [బణుతీఎతు థివా. 


ఈపద్యమున వట్ట్రలములలో నొకటియగు ళరణస్థలము నిరూపిత మైనది. 


సతిపతినివల యనన్య బుద్ధితో శివుడే శరణమని దృఢనిళ్చయముతో 
కొల్చు భ_క్తిభావన చెప్పబడినది_ శైవమునందలి యీ భావమే.- తరువాత 
వె న్షవముక మధురభక్తి భావనగా సంగ్భహాత మెనది-- 


21, జ్ఞానము పళు పాశుపత్సి 
జ్ఞానమని యుశ్రాజబుంగజాలని జడుల 
కాను వార్ల తత్త్వ 


జ్ఞానము జ్ఞానములు విచారింప ళివా. 


ఇం దారాధ్య సం[ప్రదాయమునకు .ముఖ్యమగు పశువా' శుపతి జానము 
పీవరింవబడ్తిన ది. ల్‌ 


వళువులు=జీవులు = 


పాళశము=భవము__ ఇది ఆణవిక, కార్మిక, మాయామలరూపముగ జీవుల 
నంటి యుండునది. 


౮5 


పఠీ=శివుడు-- 

ల్‌, [తిమలములు-- ఆణవిక, కార్మిక మాయామలములు అను మూడు 
81. భవుడు. రజేెగుణమూ ర్రియెన శివుడు, 

82. వారుడు. త మోగుణమూ ర్తియైన శివుడు. 

89, మృడుడు. స_త్త్వగుణమూ ర్తియెన శివుడు. 

54. శివుడు. నిసై గుణ్య మవా త్తర రూపము. 

65. పరమాత్శ- వపర[బవ్మా- పరమేశ్వరుడు, ఇవి శివునికి తత్వాంతర 

వాచకములు,. 


lal; Aids భక్తుం డంత్యజు 
డై నం బవితుండు పూజకర్తుడు జగకిన్‌ 
“శన సవాసంవస” త్తని 
గాన (ప్రియ్ముతులు (మోయుగానకపర్టి. 
“మద్చ క్షశళ్చశుచీ” “ళశ్వపచో౬పి మునిగ్రేస్టయన్తు లింగార్చనేరత” 
అని (గతులు. 
లింగార్భనము నం దానక్షు డైన వాడు చండాలు డై నను ముని శేస్టుడే= 
192, క శ్వపచుండై నను శివర్గ 
క్రిషరుండగునేని నత(డ ద్విజవర్యుండా 


శృపచునకు గీడు శివభ 
క్పిపరాబ్ము- ఖు6 డైన యట్టిద్విజుండు మహాశా! 194వ. 


* 199. గురుండాది తనకు. గఅపీన 
వెరవున జనిమీద భక్షి వేదించిన య 
గురువు తము గడచిచేసిన 
పరవళు( డై మజణవవలయు భక్తుల దమ్నక౯ 


గురువు దీజాగురువు- 
ఇచట గురుస్థలము సూచిత మెనది- 
గురువు-అనగా రీజాగురువు- 


96 


గురువు వాస్తమస్త నక సంయోగ మొనరించి చిత్మ శా న్యాస మొనరించి 
నంతనే భాకికశరీరము "లింగశరీరముగ మాబుటచే మం [తవిళిష్టమగు మటి 
యొక జన శిష్యునకు గల.గును- దినిననునరించిాయే .₹_వసం[వదాయమున 


శిష్యులు= గురువా స్తజాతులమని వ్యవవా రింపబడుచున్నారు, 


153. జంగమ లింగంబగు భ 
క్రుంగని( బూజింపండేని గోటివిధమునన్‌ 
లింగార్చన చేసిన వృధ 
జంగమము త్రమముగాగ స్థావరమునకున్‌. 


జంగమ లిగమనగా చరలింగము; జీవిరూపమునచరించు శివుడు=?ివ 
భకు డు. 


220, గురుకృత రివదివ్ష మెయిన్‌ 
విరహిత మలదేహులగు పవి[తులు భర్తుల్‌ 
వారనిర్మాల్యాము గుడుతురు 
శివశ్యా స్త్ర పురాణవచన సిద్దాంతగతిన్‌ : 


ఇచట (పసాద స్థల వివరణ గలదు. 
నాల్గవ పాదమున “శివశ్నా స్త్రి పురాణ వచన ములివి. 
స ఆది “re ముల రు[చేణ 
కీతంపిబంతి * “(ప్రఖ్యాతి (శుతుల 
నన్నిగ మాంతర” మతికిల్చి షంస్యా “ద 
నర్చితం'” బనెడు సిర్రాంతములును 
నవికల సిద్ధాంత నివహో క్రి” లోభాన్న 
ఛార య త్తిను శివధరగ ములను 
కినధర్మశా ఫ్ర దృష్టిం [బసౌద మేవ భో 
_కృవ్య మను వురాణ కాండములను 
ఆ. క, సిద్దమనుచు వేదసిద్దాంత శాన్త్ర పు 
రాణతతుల మలవార [పసాద 
మహిమఈ దెలిపిన ట్టి మల్లి కార్జున పండి 
తయగారిం దల(తు ననుదినంబు, 


అనుభవసారము.---9 పద్యము. 


13 రా 


అంగా భ్యంతర విధమున 


నంగజవార కై స ర. ఖ్యమ గ 


హ్‌ 

' 
వ 
p9 


సంగా కొతి సఅసం 
వె / లి మానవులకం ప వెడయలుగలే 


శివుడు. లింగన్వకూపుడుఎ లిగార శా మహిమ యాజ పాకము - 
Ca Ee 4 wid A 
నిటు వరిత మెనది 
C౧ ta a 


ba 


> 


అరలో బరి క జే ళ్‌ 
చ. అనయమ 6 బంచవి౭ళరి మకోవరమూలు ల సనీక్యరాడ 
జవ చ 
దనరినఘూ రి మూ రిఘకక త సచాళివా “ంచ రబ్‌ 
pny.) అలా లు 

We దా we dhe nt He ల 3 
జననత నూయిక్‌ ట్లు యుగ సః ఖ్యలం లనే నాదు తతా 
నుమ రీరగమరా రము TEE SUE ES 

మల్‌ @ లు | 


7 
స 


లే గ్‌ 











పదములు _ అర్థములు 


SEF 218) అటు 

ధి 
ఏ0] జబ్‌ న్‌ రబ «” కద crn 
9౮1) చాటు; DOE RT aN 

> 
215) దుక్ఫలుడు= ఈ పదమున కిడియే తొలి | కాయో 

గయు పస స a హి 

] ) మిక్కిలి పొగడు 
150) మాటు చేపహము 
| 
జో 


అట్టి రాడు. చూ, లెక 

ఆటీ మలువడు = (402) మెడమీదినుండి |కిండవడు. ఒటిమెంల గా 
మెడవై నుండు మానవు పెర 

అవగా హానచయు-(. 99) స్నానముచేయు. 


ఆదికర్త - (171) మొదటి సృషికర్త, 


ఆలఅరి = (264) దుక్ళీలుడు. 
ఆలాపు -- (239, పానపాత; 

న ప వము-ఉముు- పడిన 
ఉమ్ములు అ (౪2౪) ఊప్మళబ్దభవము ఉమ్ము 
కత శాతినమీ ప నాతీదూరవచేశము. 
cn 


ఎనకొను = (446) నమానమూగు. 


95 


ఎయదు = (243) అనుగమించు--ఎయిదు యను డగు 
పుణ్య ర్రీ=పతిననుగ వి ంచునది యని కొందు 
కానీ యది “అవిధవి శబ్రభవమని యా, 


మించుపల్లి వా. 


ఎరు (1) నమస్కరించు; దీనికి ఎఅంగు. అని శకట శే 


Mr అ, 


భం 


దండి పురుషుడు, విద్య, దె వము, శాతం 
వడుగడయు అనియే [పయోగములు గవద 


పమ విభములెన రవతకము. గురువు తలి, 


మునకు తొలి|పయోగ ము భార. ఆది. 
4-65 తో గలదు. తరువాతి Moen 


ణా 


క, గురుండును తల్లియు దం|డయు 
వురు ముడు విద్యయును చెవమును దాతయు నా, 
జొరి నేడుగడయు దానై 
వారినను రకించుగాన ననవరతంబుప్‌. 


mH Ul 

ఒడ్డణ వమం (540) కడా ము=రూపాంతరము.. ఈ యర్థమ.న 
కిద యే తెలిపయోగము: 
కృ దలు (£66) అనుకూలమైన 
కటుక వచ (211) [కమసద్ద తీ ననునరిణతు 
జ ది 
ర నా (21 ర [కమముచెడు, 
క (882) ముద చేయు. 
(గ 

కరించుం (145) సరిత 
కరిగి (189) కర్మము చేయు వాడు. 
ప ఇ (215) Gwe | వాసీకొ నెడు కట్ల, 


కింత గాను (108) వూన కొను: చేయుటక ద్యమి:చు 


గడి జంగ ౬ 


గ ఉరిుకొ స] 


గ*వపిఐ 
కు చ న గు 
జత లువటు = 
చ! 
జన్నసాల= 
డ్‌ 
డు స్పిపడు= 
ప 
౭ 
నిరాణయగుం 
పుర వగు 
వపదుఫవేద్‌ం 


SACU 
కృతుటుడుగు= 


ఇ బం ఆర్‌ 


రి బుక యి 
వల 


వోవై చు= 
(పువ్వులు- 


స్‌ో సో షా 
హనుమ శీ “m= జ ఇ. మ స షె 
జ శ 
నీ ఆద పరం ర ఆప జా 
ఈ 6౨! మునకు గాం రురు లె య జనం 
౮ Bes జ (వ ఖే స న 
నర్లమున్నది, ఇచ్చబ గుజు పెం కెన్‌ ౬ బ్‌ 
థి లబ త ఇ 
చ se 
యురి మ 
యు 
ముల 
వరం. 
e పవనం 
దహ నతు న 
ఖగ = జీ ల > ~~ జా 
సంగతముసో గో Cl 4 న ఇ ఇ! 
యబ శాల 
చ 
Ser et “rE an AT క్‌ జ ఆం 
రుం ఊవూ AJP ec ~~ pa MR ల య స 
న్నా 
అర 
తెగిపడు, 
| న్న 
సరం 
మ ad 
ములు యు చున్న 
లా ఇర 
పళాలమగు 
శ ళు or ten 
జంగాం మా Ty ప్రై | 4 
ce జై కా 
MEET OD SDL ఈ వవ IA 
మమ యును ఈ కం శకట“ 
అధమ eI) CLD DE CL ప్రక 
sal Cal 
2 ఆక ౧ 
నరు నిశారక [మయా యం 2. 
ef 
సం దలెనుం, 
ళ్‌ preg క్ల శ్‌ _ 
మి దుఅఖకిం ర కక లీ మం నజ (" 
ద్ర రు 
మండా మె అది అ me ఎమ 


నా స 
పక్కు= 
వరవుడుఎ 
నలగొమ-- 
వాచజచు._ 
హూ ము 


Fri Fa 
(౧౧ — a 
LL ౧౧ C0 
—l uD 

~ FIN 


ము... టు తు. 
శ్‌ 
ట్‌ ట్‌ న్‌ 
టో ఇ 
[ము br 
లో 


i100 


ఈశ్వరుడు. 
గొప్పదనము విడుచు 
అతిశయము, 
జాలము 


పిడుకలుచణచు, 

మూటవ లెకట్ట వ నల మ 

గుండ్రాయి 

(ష్టమగు. 

Dey న ము 

ర 

"రాజులు రడ్డు=రట్టడి వదము శాసఅవములందు 

విశవముగా గానబడుము. రాష్ట్ర హాట-గట్ట 
లు రు 

ర DOA OE Das WY OT సత 

అ 5 4 

రూపావ తార నిప్ప ట్‌ 

అ పద్‌ రాజమాగము 

కృశించు. 

BDL నా 

[చుమించు 

మాటలతో ఈ అను 

వె | టుకలు దువ్వుకొను. 

మాటలుగ౪ వారు, 

వాదముళే 

డబ్బు పుచ్చుకొని ప3చేయు, 

ల్‌ దంచ 

వెల్రిత వము 

కీ రి కెక్కు 

ఎమురెదురుగా పశ్హైము వేసియాడు. 


101 


పండితా రాయు డు 


"భౌ ద్దులను జయించిన కది 


భం “DOE 4 
ర్‌ 


కక న అ టో కళ i క్‌ 
శదనంళరం తూ "శ టల నుంచి యూశగర (పరాద ని తులెన 
వ Se OO 
మరువ ట్రెంని ఆ ఖందిత నన శె వాచార | వతులమయువసు వంటిని | అనన. లో 
క 
య 


ఆద్య fy DS నీ | రో. అ _ ప ~~. వవ ఆ శ ఇ 
ఖ వుశయిన (లీ వల్లి కార్జున పండి తా రాధ్యుల చారు (శీతల పవత: సై 
కులై యూ మార్గాన చందవోలు వచ్చి | శ) పాండీ శర ర్యామి ఛారియొ”* 


అంద్‌ 


కసుఖమంటపను. లొ వుండి వుంనందున (క్రీ) a ండీతీశ్యర కొండవడమ! 


(౮0 


వాక 


| 


E 


అ 


బుధ రాజులింగారి | గురష | బవధ తాను నరణశా స్త | oe. 
మ డినారు గను 1 మల్లి కార్లు వండిశారాధుుల వారి SAI HOR SEE 
౧ జ లి వ 

ఇనిఠవం చూచి । మతచ్వెషం చాతను విరోధించి ! పశాజయ సరచవలెశని | 
[వ గం బేనినందున | యీశ్వరా శ న భూకుదు గిన్కు | వారు యిచ్చిన 
[మళ్నలు వూర్వువతం చేసి | జయనబవుభాచార వాక మతముల వ. 
మ ?-జయ మును పొందింవవేసిరి 1గన్చు. తదనంకరం బవుఫ గుర స ప-వారకులు | 
త ఏ గురు, పరాజయం విచారించి |; పండి తా రాధ్యుల వారి | శివపూజ నిష్టా 


~~ 
Ny 


జారు త సై ష్టకు విఘ్నం 4 * చాయ దలచి పండి తొ రాధ్యులి చ 
ఎగార్జున క | నిత్యం |వతంగా నర్చించె ! నమత వహోంతి బెస్టడ నే 
బు వృద్దుడు రరూమరి: చి చోర నం బాత కు తీస్కు పోతూవుండగా | పండ కా 
* లోకల్‌ రికార్డు నంవుట ము. 19 పుట. కళల. ఈ కై ఒయతు స్థానిక 
చరితలు పజే త్పు త్రి "నామకంవత్యర వై తశుః 5 సోమవారము అనగా 
(కీ, శ, 1811 లో మెళంజీ దొరఐబారు [వాముంచినది. 

శశ నిత్యము తాము చేయవలసినది శివవూజా వి: నమందు నెటి 
విఘ్నము సుభవిందినను. విరశె వులఖోని శీల య. నజడకశ్తార. యను 
దానిని మెడకుం దగిలించుకొని కికన్సు తామ నజకివొని శివు క చుండి 
రట శివపూజా[దవ్యవగు నతత్ర వోరతి శేకపోయినమయొదల నా సేవకు 


విఘ్నము కలుగును, పర డత మడియననని బదుల యని ఇ పాయము 


102 


SE Ey LOCO TTD తిక 0 
Os “త్ర ౮ లు గి శ 


లి 

వున ర్‌ కునుక స ను గురు: [తన 

వున్న! ఒజ్జుంరీ కునుక ని | అత్యంత కోపం చాతి [ద్రవ్యం 

అవవారించిన దున |! వాణి నధువెసి ఆ నత తళోరతి తీనుకొనివచ్చి గురువుకు 
ణి స్ట్‌ 


=లియక 6డా | శివపూజూ (దవ్యంల్లో తెచ్చివుంచివాడు ! అటుపిమ్మట బవు 
దగ్గరకు వెళ్ళి | ఆ కనుంగా జీవహింస 


గులు కౌంచలణు ! పండి ఆ" 'రాధ్యుల వారి వర 

ఒసీకవారిగ్‌ | క SN చ్య నుత గ్గ (పొయశ్చి శతముకు విధి 

యేమి నిగ యించవలనినదో మా గురవు మీమ న అడిగిరమ్మన్నారు అని 
ta 


|, మూలాగ టి వనిచెయించిన వారి కండ్లు శతోడించడం విది అని 

న్‌ గను అపుడు బవుధులు అ మీవల్ల నే జరిగినదని | యావత్తు 

కలియు జేశినంతలో ఆయన దివ్యజ్ఞానం చత విచారించి | య6౭దుకు పతివాతం 
JD 


విచారిసీ రూ అవత, ౦ వలికిన re అనతాము యిది అంతా బవుధులు సన 


mE 4 


3! 
కృళ్ళముగచా E ఆలిసి సాన నం ధ్యాదనుష్టానుమ తాను సరణ శాన్‌] 
[పకారంగాను | శినపూజా క్రియలు జరుప్పుకుని ప వారి యనట 
కూర్చుండి సదా శివుని యందెఖభ 5 ౨ వుంచి యీళ్వురు డికి తన — a 
లంగ్‌ “దృవుని ముందర? పెట్టైన క వాత ॥ అతని భ క్స్‌ విశేషంవల్ల 1 ఆ భక్తు 
తిరిగి కన్నులు (వసాద్‌న్తు వచ్చిన టల తల్లో | తన (పథావ) బికటక HOw 
హరిగి కన్నలు తోదుతూవ బ్పినారు యీ [పకారంగా ముప్పదు వదియ। తరం 
కన య. తోడి అంతట eS  భవుడూ క యీ [పకారంగా 
వపరీక చేసినందున కో పంవచ్చి యింతనుంచి | యీ hE AH rT 
ణల నవాని శొకాగా జ చం్యణానకు వారహత లేకపో అనీవ్ని | లూ పట్నం 
కొంతమట్టుకు బస్పిగా పుంపకపోనన్నీ యీ బవుధులకుయీ _స్తలంలో క జయకి లక 
నన స శాపం యిచ్చి అక్కడినుంచిలేచి ! ఆ (గా మాను. దఠి౯ం భాగాన 
న నతువంటి మహా (వ ఫావంగి గోకరెళ్వరం వెళి | ళివసన్నిధ్నవు-దు వున 
ననుయమున, mee " వ టా . 
కన్నులు దయశేసినాకు | గన్కు అ శ్రీశైల |వదషీణం Ss 
పం డి తారాధ్యుల వారి శాపంవల్లను  బవుధులు దినదిన ఖల నుపోయిరి య సు 
OMOEA POT త NE UNA A COO tee en Ra 
జ లింగధారులు లింగము లీనివారినందణను 'భవులు అని యందురు. 
¥% ఈ 2 ౫ ఫయతు కక ఎ తీ నామ నం॥ర. వై వై (త. సస చుణారెలి 
ఏ 1ఇది వ పిలు “es ill సం అ తారం దినమున [(వాయిబడియెనని చా) 


శీకరనునడి: 


103 


పండితుడు చందవేలునండి వెళ్ళునపుడు తను రాజు కుట్‌ 


Sy 


నాలుగు కన్నులును లింగోర్గవ చేవ్లన కర్చించెను. ఆ దెవుడు వానిని [ మొళ్లళి 
తన యూ(డు కన్నులకు జత మూడ కన్నులు ని తక్షం బూర్వము వి 
Sh పాదము పె నర్శ్నింపబనిన క్రంటో జతగా గెంకవ రాలి BES EN న్నను 


ల్‌ ర్‌ 0 ళా ae a 3 


వండి కం|దుండా కంభనరిహః కక 
మందలి కంత.తమపాటజాగి [మొ 


మథాటది న నూతన [బా కన భక్‌ 


al 


వముదయ (శ, వాద అలజాత్కువదడగుచు 
(య్‌ 


యల 
విగత నేత త వ్వార వినిహితా మృ శము 
రగు (సాగ న 
ఫుకించునంతన వురవారు కరుణ 


మ ఆ ఇల సర న శా ఈ త NE క్స్‌ 
0 బాం wn set MA శ చ నెల [లవి € 2 


ఆ! 


తనండ్లరు వందున్న వద; 
జండరుర చెజితు |భాజ్‌ర నటు 
ర 


క 


తశరు.ణాతరదు౧తు కడళు AE: డగ 
లె ఆని హై 


ము కగ ళకమలో మాదాల కురదివలళె 
nn.) 

SE దర్పణములోే భాగ్య న అరల శ 

(rar | 


యమ్మృుళత వంనమ ట్ర నన సాం 


లతే 


సుమవాద్గణ స్టానసుకర దిపములో 
ఇరుద.ంయూార్‌ క శోకలలబుబో మణీద్యుతులో 
సవతుల జ్ఞూనవీ 0బులో తమన 


నా, వెండియు ట్రక్‌ యువతి నే|క్రముల 


mE 


రయన్వుల క్‌ ఎలి యొప్యు inl ee 
థధరవీర భ = చింతామణి రుచుల 


బొెరిఫౌరి నీ నేశముల రుచులన (6౫ 
సన్లు రు దయోడిపిత బాన 


కలి 1. న. 
ంపారుని జవ్వూదికుని పదాప్టముల 
ఆంపులీకన్నుల కెంపుల కంగ 
సరా లగ ౦|ఘినఖదర్పణములఅ 
తెలుపు లీక న్న్నలు తెలుపులునంగ 
బు ల మవానియ్యంబు లైల 
యాన్విశమ ల శాంతివూరంబు 
i een న ధామయము 
3 కమనియ్యంబులై ఉసనళత్కాంతి 
మః తంబులై యసమానంబులై ని 
ఈత బుకై వినూతనను లై విబుధ 
సన్నుతములో నయ్య్యు6జను నెకనిడుద 


కన్నులు లోకవీఖ ఖ్యాతమై నల్‌, 


పండి రాధ్య చర్మిత మహాము [ప్రకరణము 
ఏ. 58-100. పుటలు 


తెలుగు శివత త్త్వసారమున 
లభింపని పద్యములు కలో శివత త్త ఇనార పద్యము ల 
కనుబాచములు._ 


కన్నడ శివత త్త్వ్వసారమున 72€ నుండి 740 వజకుగల కన్నడ 
పద్యములకు సమానమెన సద్యములు తెలుగున లభింప లేదు. కాబట్టి 
ల కన్నడ పద్యాను వాదముల నిందు చెర్చుచున్నాము. 


మృడ ! నీదు పాదభ క్రిని 

వడిగొని భ జియించునట్టు వారల కెల్లన్‌ 

చెడు ఘోరతాప ఈయములు 

కడుకొని శతములుకు నూర్గ్వ్వగతులగును శివా | (726) 


ఉపమింపగ రుదా”క 

తి 9పుండ) ఛారణము లేక దివిండు విపు9ల్‌ 

జపచాన వీతతప ధ 

రు పురోగమఫలము (బహ్మమన జేయడజా . ret) 


కృత మతి వర్షాళ )మముల 

కుతి విహితంతై న భూతి రుడా్యాక్షల సం 

తతము ధరంవని విప్పుడు 

పఏతిదిన కృతకర్శఫలము బడయడు రుదా” ! 7 


[1 
(rs 


షు వ్‌ 


ol 


అడముగ కి)పుండంబులు 
£5 
రడ్డి ధరించిన నె ఫలకరంబగునా * శె 
యొడ్డిన భ క్రియ 'లేకను 
నడును యమలోకమెపుడు - 


"0 


విస్మయమగు పి9ియమునని 
భస్మంబు నలంద సకల పావచయంబుల్‌ 
భస్మ భూతములగు ద 


గన్ఫర ! మున్నరిది నీపంతాపంబు శివా ! 
oC 


భూ తాది సకల జీవ 

వాతంబులు నీదునాజ్జై వడయుటగాదే 
(= ఠా 

భూవపతి ! నీ మహోన్నత 


భూతి విభూషించునట్ల పుణ్యంబు సారా! 


పరమ శుభంబులును గలుగు సరమ! మహేశా! 


రుదాత భారణంబున 

భ| దంబగు శివునిభ కి ఖాసి ల్రెడును 
న్ని దంబగు తను కాంతియు 

నది) సుతారమణ, భుజగవోర కపర్షి 


జలజా స నాచు తాదుల 

కలవియు గానట్టి నీమవా మహిమను భ 
కులు నీదుభ క్రిగతి ని 

కలరూపు నెజటుంగ. గలరు కంశేకాలా | 


చింతించు కొలది మనమన 

కంతకు నంతకును బెద్దయె యొప్పుచు నా 
ద్యంత ములు 'లేనిరూపము 

చింతించు కొలం3 పెరుగు చితంబు వివా! 


(785) 


పిలసద్భ క్రి క్రి ర సామృత 
కవి శాంగుల దెవామెల్ల కాంత్యుజ్ఞ్వల_మొ 
చెలుఎెందు చుండు రజ తా 





చల శంకర దివ్యమూర్తి సరణినినభ చా Se 
వమలతర భక్తి భావన 

కమంుకి కిని జరిగి పృాదయ కంజాతమునవె 
అమరిన యన్నడు నెన్నడు 


ey oy ఇజం WHO తో ల్‌ Seat 
యముడికి. అలఅపరరు. ఇవహారాపుర తా సట్‌ 


జువనీం దుర్తభ మగు మా 
స జన్మం బె ర్తి తి భ జ నయగ! 


(9 
es 
(గ్‌ 
3 
al 


థివు హాజెంపని మనుజుని 


భవమది వృధయగును భావఫవ సరా రాక [= 
విదిత శుభాశుభ బోభా 
స్పదుడగు మానవుడు హరుని : పకకి మెయిన్‌ 
ముదమున6 జరింపకుండిన 
గుదిగట్టిన పశువుసమము గోపతిగమనా. కి 
శిష్టాచా రాది మహో 
వష్ట్రంభు.డై న తాను వారకగర్వా 
ష్టుడగునేని యాతడు 
A వభ క్తి గాననెరడు రుదా 9. ee) 


కన్నడ భాషలో ne యకి నియమముకళదు. 
ఆ భాషపోూా సంప దాయము ననుసరించి, పాన ని నియమముతో, కెలు 
గున యతి నియమమును పాటించి వై me వము తారక లోక 
మున కందించితిని- పా%జ్ఞులు పరికీలింతురు శాక? 


: 


లు! 
శ 


నిడుదవోలు వెంకటరావ్వ 


వుట 


10 
14 
1s 
17 
18 


20 
21 


లిల్లి 
24 


26 


29 
80 


సవరణలు 


పంక్తి తప్పు 
16 ర్తుశే 
తీ నో ఃపత్తి 
“ఆథోజ్జాపిక) 
vu 7) 188 |వ 
(98 ధము:పాళము 
( 10 ) బధ. 
కీ మున జాధి 
19 సీయో 
18 డలిబు 
14 వద లెద 
20 [జిగి 
రే నధ 
(ఆ కక్‌) 
9 కిమ(ణీ) 
14 కార్యాం 
1 నివ్య 
(అథోజ్ఞావిక) 
నివ. 
షు 
12 దిక్కుక 
i చ్యుదా 
22 వ్య 
గ్ర తుడ 
21 మను 
2 నషా 
లి తా 


జల్‌ 
స 
ఒప్పు 


వుట పం కి తప్పు ఒప్పు 


9 14 వృధ వృథ 
84 1563 పద్యము య తృష్తూవెపివతులు 
ట్‌ వా. తో 
బత్తళి జలతవనళత వాదాదులును -- అని పుట చివరనున్నది 


ఈ రెండు పాదములై న తరువాత 


లిక వ పుటలో వీరవరివారిత్వము ని 
ష్కరుణత్వము = అన్న వద్యము 
మొదటి ముదిత మైనది = మిగిలిన రెండు పాదములుళవు, 


96 18 సివై తో సివెతో 
42 14 టి ద టిం 
0) టా తులా 
44 12 దిశి దిశి 
45 8 (శుతు కతు 
46 4 మీ శి మీలీి 
4 11 భక్తీ భక్తి 
48 15 ఒటీ వెటీ 
49 6 రీం శాత = రీ శాంత 
ర ణా 
66 5 “జత జతు 
74 29 వాము వాసము 


77 10 [బో బో 





OT ఇత్రా- 


22 
24 
ప్‌ 


CD 
nD 


C1) 
Cw 


జ 


విపి 


ఇందున్న యథోజ్ఞాపి 
సయిగ వ లెను. 


6 
14 
17 

లె 


(| 
bes 


ఛాతి 
181 


నాలుగవ వుటకు 


"రెడింట్‌ 
నమా 
ఆది 
నిఘటు 
ఎ ౨ గడి 
తన్న 


ఎ 


మథు 


1190 £0 


ర్చుంబు 


తత్త్వం 


భారతి 


మధు 


1140-1190 


ర్భంబు 
సూరి 
నుట 
చెను 
పించి 
శాస 
ఇాస్తా9ను 
తమము(డు 
ఎంతో 
ంచి 

దజా 
వీనినన్నిటిని 
చాడు 


య 
౮6 


39 


24 


గ 


1 అగ 
Cw 


అం” Go 
i 66 


సే 
జం Ot 


న. 


(sr) 
(ap 


నస్నే 
మిచె 
థి 


పురుని 


చందో 
వలి 


కదా 
అము 
మదం 


pa) 


నన్ని 
పసించె 
థి 
పురని 
సాంగ 
ఫిఅ 


శ్రీకర 
వంబ 
శుభకర 
పవ 
రంగక 
పండి 
ముందు 
జంబ 


ర-+ంబుం 


87 24 దారీ దార్జ 
లిగ లింగ 
98 12 సిద్దాం సద్దాం 
89 లలి చేయు చేయు 
90 స్‌ ఇదు ఇందు 
లింగా లింగ 
94 14 సళు హు 


ఈ కింది సవరణలను గమనింపుడు :- 


పంకి 
లివ పుట 17 పథము ము[రణము- ఇది 22వ పం క్కి తరుజూత చదువవలెను, 
2కి ద్వితీయ ము[దణము- డానికి సంబంధించిన చే 


ఏ9వ పుట 1, 2 పం కులు= (వనుధాయ రు|డా-ు భ క్రి[వదాయ 


తాయ 


శ 
5 
—5 


చపులా రు నిత్యాయ విశ్వ 
అమనవి 39వ పుటలో మొదటి రెంకు 
చదువవలెను. 


జ్య 
ree 
దు కా 
జ్య 
తా 


సం కులుెగా 
జాయే 


